ఓం శ్రీ రమణార్పణమస్తు 


మూలం : 
భగవాన్‌ శ్రీరమణ మహర్షి 
వ్యాఖ్య : 
డా॥ పి.వియస్‌. సూర్యనారాయణరాజా 


6666666666 666666666666606 669699 ౨ ౨ ర్రురుదే.రసారము 6666666666 6666666666666 66696 9 9 ౨ ౨ రుముదే-శనారము 


[2 అష్‌ ఈగ 
ఉపదేశసారము === యూ ఇతర ప్రచురణలు 
lst edition : 1000 Copies 1. సతా షణ - సతం దర,నం 
శ్రీ రమణ జయంతి, సర్వధారి, జనవరి 11, 2009 ్యన్వేష శం ఇ 
2. నిజ విచారణ Rs. 30/- 
© with Author 
All rights reserved 3. అహంభావము వా సంస్కారములు Rs. 15/- 
4. దివ్యపురుషుడు భగవాన్‌ శ్రీ రమణ మహర్షి గ. 10/- 
Rs. 30/- 5. The Art of Self-enquiry Rs. 50/- 
Published by : 6. “నేను ఎవడను?” Rs. 30/- 


Syamala Children Hospital 

# 5-8-16, Park Street 

NARSAPUR - 534 275, W.G.Dt., A.P., India sls 
(0 08814 - 273430 

e-mail : drrajunsp@yahoo.co.in 


Cover page Designed by 

Dr. P.V.S. Suryanarayana Raju 
at: 

Ananya Graphics 

PALAKOL 

& 9397151342 


Printed at : 

Sri Bhavani Offset Printers 
PALAKOL - 534 260, W.G.Dt., A.P., India 
(20౦8814 - 228858 a 9848716747 


6666666666 66666666666666 66999 ౨ ౨ రుపుదేశసారము 6666666666 6666666666666 66696 9 9 ౨ ౨ రుముదే-శనారము 


ఉపదెశసారానికి -2. 
భరవాన్‌ బెప్పిన ఫలశృతి 


1 ఈ ఉపదేశసారాన్ని పారాయణ చేసినవారు ఆత్మలో నిలకడ 


Fy లొ ల్సి త్తి 

చెందుతారు. సకల దుఃఖాల నుండి విముక్తి చెందుతారు. అరిఖితీ ఫీణిఫీణ మేణిగణ కిర్యశి 

రరుణిత నిజతను రవితట వదన 
శాశ్వతానందం వరిస్తుంది. ఈ విషయంలో ఎట్టి సందేహం లేదు. Bren 

తెటతేట లుట దలికుల విదా 
2. ఓభక్తులారా! మీరు భక్తితో ఉపదేశసారాన్ని పారాయణం చేస్తే ఎన్ని రణవతి రభిమత మివాదిష తను; 
కష్టాలైనా మిమ్మల్ని ఏమీ చేయలేవు, వాటంతటవే తొలగిపోతాయి. లంబోదర వర కుంజా వస్టిత కుంకుమ వర్గధరం 
ఆనందం మీ హృదయంలో పొంగుతుంది. ఉపదేశసారం పఠిస్తూ శ్వేత శృంగం పీననుహీన్షీం ప్రీతిత నథల ఫలం 
చప్పట్లు చరుస్తూ నృత్యం చేయండి. గారత్రయయుత నాగవిభూషణ నానారణపతితం 


తేత్తీని నానాగణపతిత౦ 
38 నయా 6. 


6666666666 666666666666606 669699 ౨ 9 ల్రురుదే.రసారము 


200౦కెళత0౦ 


భగవాన్‌ శ్రీ రమణ మహర్షికి శ్రీ రమణ జయంతి సందర్భముగా 


కం॥ పారావార సముండును 
తీరెరిగిన యోగి మంచి తేజోనిధికిన్‌ 
శ్రీ రమణన కంకితముగ 
పేరున్‌ కోరక నొసగెద వినయముతోడన్‌ 


కం॥ మదితలచిన భావంబులు 
ముదమందగ రచనజేసి ముచ్చట మీరన్‌ 
పదపడియ చ్చొత్తించితి 
కుదురుగ చదువుండు మీరు కోర్కెలు తీరున్‌ 
ఆ॥ వేదవిదుడ గాను వేదాంతినేగాను 
పైకి చెప్పలేని పలుకులేవో 
గిలికి నట్టినన్ను గేలిచేయక మీరు 
ఆదరింపుడయ్య ఆర్యుఃలారః 


బుధజన విధేయుడు 


డా॥ పి.వియస్‌. సూర్యనారాయణరాజు 


SEA 


6666666666 6666666666666 9 9 రుముదే-శనారము 
అగుటచేత ఆత్మకు బంధముక్తులు లేవు. తన స్వరూపము ఎటుంగ కుండుటయే 


బంధము (self-ignorance is bondage), దాని నెఖుంగుటయే ముక్తి (self-knowledge 
is release from bondage). అది సహజమైన పిమ్మట బంధ స్మరణ పోవును. బంధ 
స్మరణ పోయిన తక్షణమే ముక్తి స్మరణము పోవును. అట్టి స్థితి బంధముక్తృతీతమై 
యుండును. బంధం, మోక్షం మనోవికారములు (bondage and release from 
bondage are only mental modifications, both are illusory). 
ఇల్ల : 

బంధము, ముక్తి అజ్ఞాన జనితమైన మనస్సుకే. బంధము, మోక్షము రెండూ 
అజ్ఞాన జనిత భ్రాంతులే. పరవస్తువు బంధమోక్షములకు అతీతమైనది. జీవుడు 
బంధమోక్షములకు అతీతమైనప్పడు పరమ సుఖ స్వరూపమైన ఆత్మజ్ఞానంతో 
దైవత్వాన్ని పొందుతున్నాడు. ఇక్కడే ఇప్పడే అజ్ఞాన నివృత్తి పొందినవాడు తన 
స్వరూప తత్వాన్ని ఇక్కడే ఇప్పడే గ్రహిస్తున్నాడు. 

ఈ బంధము నుండి విముక్తి పొందేదెవరు అనే విషయాన్ని చివరి శ్లోకంలో 
భగవాన్‌ వివరిస్తున్నారు. 
30. అహ మపేతకం నిజవిభానకమ్‌। 

మహ దిదం తపో రమణ వా గియమ్‌॥ 
ఆక3d॥। 

అహంకారమడంగి “అహం” నేను అనునది లేని స్వానుభవ నిష్టయే 
(మహాముద్రు గొప్ప తపస్సు ఇది మహా తపస్సు చేసిన రమణ మహర్షి యొక్క 
సత్యమైన అనుభవవాక్కు. 
ఇల్ల : 

నిజవిచారణ వల్ల అహంభావం (నేను దేహమును పడిపోయి నిజమైన 
స్వరూపంగా మారిపోయినవుడు, స్వప్రకాశమానమున శుద్ధఛైతన్యంలో 
మూలతలంపు ఆత్మాకారం చెందుతుంది. 

నేను అనునది లేకుండా తాను తానుగా భాసించుటయే తత్త్వము (56% 
effulgent amness). ఇది మహా తపస్సు చేసిన రమణ మహర్షి యొక్క సత్యన్రన 
అనుభవ వాక్కు. 

ఇవి మహత్తరమైన తపస్సులో భగవాన్‌ శ్రీ రమణ మహర్షి తాము గ్రహించి 


సాధక లోకానికి సమర్ధించిన తపోజన్య వాక్యములు. 
37 


6666666666 666666666666606 66999 ౨ 9 ల్రురుదేరసారము 
అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటుంది. అజ్ఞానం నశిస్తే తాను తానుగా శుద్ధచైతన్య 


తత్వయై భాసిస్తుంది. 

ఇప్పడు భగవాన్‌ శుద్ధచైతన్య స్థితి ఎలా ఉంటుందో తరువాతి శ్లోకంలో 
వివరిస్తున్నారు. 
28. 'కిం స్వరూప'మి త్యాత్మదర్శనే। 

అవ్యయా9 భవాల_ 9 పూర్ణచిత్సుఖం॥ 
తా 

తన రూపమేదియని అనగా తన స్వరూపమిట్టిదని తాను తెలిసికొనినప్పడు 
తానే గొప్పదియు, చిత్తును (జ్ఞానమే స్వరూపముగా కలది, తుది లేనిదియు, 
అది కానరానిదియు, అఖండపూర్ణమైన సుఖ స్వరూపమని తెలియును, అనగా 
అనంతము, అఖండము, చైతన్య సుఖము తానుయని అనుభవమగును. అది 
ఆద్యంతములు లేని సచ్చిద్రూపముగా, అఖండ చిదానంద ఘనస్వరూపముగా 
తెలియవస్తుంది. అది సుఖ దుఃఖ రహితస్థితి (itis a state where there is neither 
pleasure nor pain). 
లఠ్విల్వ = 

స్వరూపం (Consciousness is devoid of any form) లేని ఆత్మను దర్శించినప్పుడు 
అది అవ్యయమని (INne$haustible), నాశనం లేనిది (INUEestrUctable) కనుక పుట్టుక 
లేనిదని (01101659), అది పొందబడేది కాదు (11 NOt a thing to attain) కనుక చిత్‌ 
అని, దాని స్వరూపం సుఖమని, అది అంతటా నిండి నిబిడీకృతమై (2 ౧౦౧/౬ 
51/9) అఖండాకార చైతన్యముగా (Unitary consciousness) వ్యాపించియున్నదని 
మనకు బోధపడుతుంది. 

అట్టి ఆత్మ బంధమోక్షాలకు అతీతమైనదని తరువాతి శ్లోకంలో భగవాన్‌ 
వివరిస్తున్నారు. 
29. బంధముక్త్యతీ తం పరం సుఖమ్‌! 

వింద తీహ జీవస్తు దైవికః। 
CEI] 

తన్ను తానెఖింగిన పుణ్యాత్ముడు బంధముక్తులు లేని పరమ సుఖ సిద్ధిని 
పొందును. ఆత్మ ఆద్యంత రహితము (itis without a begining and ending), 


సచ్చిదానంద స్వరూపము (existence, consciousness, bliss), నిత్యము (eternal) 
36 


6666666666 6666666666666 9 ౨ రుముదే-శనారము 


పరిచయం 


ఉపదేశం అనగా ఒక వస్తువును దాని స్వస్థానానికి చేర్చుట అని. మనస్సు 
ఆత్మ స్వరూపం నుండి వచ్చిన ఒక చైతన్య రశ్మి (0005010069 Particle). అట్టి మనస్స 
మాయాకార్యము వల్ల అజ్ఞానావ్యతమై (ఆత్మ జ్ఞానం లేని స్థితి తన మూలమైన 
శుద్ధ చైతన్యమును మఅచి, అనాత్మతో తాదాత్మ్యం పొంది దేహేంద్రియ బుద్దాదులే 
తన స్వరూపమని తలుస్తూ, జగత్తు తనకు విడిగాను, వృతిరిక్తముగాను ఉన్నదని 
తలచి, భేద బుద్ధితో జడమైన జగత్తులో విషయనిష్టతో సుఖంకోసం అన్వేషించి, 
శాశ్వత సుఖము పొందక ఎల్లప్పుడూ దుఃఖము ననుభవిస్తోంది. ఈ నిరంతర 
దుఃఖమునకు కారణమేదియని విచారించి, శాశ్వతానందము కొఅకు ఎల్లప్పడూ 
ప్రయత్తించును. ఈ సందర్భములోనే ఈ దుఃఖపడే “నేనెవడను?” అని విచారణ 
ప్రారంభించినపుడు ఈశ్వర క్యప వల్ల తన స్వరూపమును కప్పి మూసివేసిన 
పంచకోశములు తాను కాదని బోధపడి, పంచకోశములలో బంధింపబడిన 
మనస్సు తాను చైతన్య స్వరూపుడనని ఎటింగి, తన మూలమును అన్వేషించి 
శుద్ధ చైతన్యము తన మూలమని గ్రహించి దానిలో స్థితి పొంది స్వస్థత నొందును. 
మనస్సు తన స్వరూపమును ఎడతెగక పర్యాలోచన చేస్తే (UNINterUpted quest 
about its essential nature), శుద్ధ చైతన్యమునకు విడిగా మనస్సు లేదని తెలిసి, 
మనస్సు ఆత్మాకారం చెంది అనంతము, అఖండము, చైతన్య సుఖము తానుయని 
అనుభవమగును. భగవాన్‌ శ్రీ రమణ మహర్షి మహా తపస్సు చేసి, శుద్ధ 
చైతన్యంలో స్థితిపొంది తన ఆత్మానుభవమును ఉపదేశసారములో ముప్పయి 
సూత్రాల ద్వారా, అనాత్మలో ఇరుక్కున్న మనస్సును శుద్ధచైతన్యానికి ఎలా చేర్చాలి 
అనేది అనుభవపూర్వకముగా వివరించారు. అజ్ఞానావ్యతమై ఎల్లప్పుడూ 
దుఃఖుముగా ఉన్న మనస్సుకు, స్వరూపజ్ఞానం పొందించి, మనస్సును ఆత్మాకారము 
చేసి, మనస్సును సుఖస్వరూపము చేయుటయే ఈ ఉపదేశసారము యొక్క 
ఉద్దేశ్యము. ఉపదేశసారము బ్రహ్మము వద్దకు జీవుని చేర్చే బ్రహ్మవిద్య. ఇది 
దర్శన గ్రంథము, అంటే పరతత్వమును పొందే మార్గాన్ని నిర్దేశించే గ్రంథము. 
ఇది భగవాన్‌ శ్రీరమణమహర్షి ఆత్మానుభూతి సారం. 

పూర్వం దారుకావనంలో కొందరు బుషులు యజ్ఞయాగాది క్రతువులొనర్చి 


దివ్యశక్తులు సంపాదించారు. అవే మోక్షప్రాప్తికి, శాశ్వతానందానికి సాధనాలవు 
= 


6666666666 666666666666606 66999 ౨ ౨ ల్రురుదే.రసారము 
తాయని అనుకొన్నారు. కర్మనే సర్వముగా, గమ్మముగా భావించారు. కర్త వల్ల 


కర్మఫలం, దానిని అనుభవించటం, ఆ అనుభవం వాసనగా మారటం వల్ల, ఆ 
వాసన తిరిగి కర్మను ప్రేరేపిస్తుంది తప్ప కర్మ మోక్షానికి దారి తీయదు. కర్మ 
దేశకాలాలకు (1106 and space) లోబడి ఉంటుంది. మోక్షము దేశకాలాలకు 
సంబంధించినది కాదు, బుషులకు ఈ విషయాన్ని తెలియజేయటానికి శివుడు 
బిక్షురూపంలో ప్రత్యక్షమైనాడు. విష్ణుమూర్తి కూడా ఒక అందాలరాశియైన స్త్రీ 
రూపంలో శివుని వెంట వచ్చాడు. బుషులందరూ స్త్రీ మూర్తిని చూసి మోహితులై 
నందున వారి మనస్సులు చలించి అస్తవ్యస్తమై యజ్ఞాది క్రతువులు భంగమయి, 
దివ్యశక్తులు క్షీణదశను పొందాయి. బుషిపత్ములు భిక్షురూపములోనున్న 
సుందరాకారుడైన శివుని చూసి మోహపరవశులయ్యారు. ఇది గమనించి 
కోపించన బుషులు తాంత్రిక విద్యలను ప్రయోగించి ఒక ఏనుగును, పులిని 
సృష్టించి శివునిపై ప్రయోగించారు. శివుడు వాటిని అలవోకగా పరిమార్చ్దాడు. 
అప్పడు బుషులు శివుని పాదాక్రాంతులై తమకు జ్ఞానోపదేశం చేయవలసినదిగా 
వేడుకొన్నారు. కర్మలవల్ల మోక్షం లభించదని, ఆత్మవిచారణ వల్ల మాత్రమే 
లభిస్తుందని శివుడు వారికి బోధించాడు. 

ప్రసిద్ధ తమిళ కవియైన మురుగనార్‌ ఈ పురాణగాధను తమిళ పద్యాలలో 
వ్రాస్తూ శివుడు బుషులకు జ్ఞానోపదేశం చేసే ఘట్టం రాగానే ఆగిపోయాడు ఆయన. 
భగవాన్‌ శ్రీ రమణులను నమీపించి, శివుని ఈ ఉపదేశామ్యతాన్ని వ్రాసి 
పెట్టవలసిందిగా అర్థించాడు. ఆయన అభ్యర్థన మేరకు ౩౦ తమిళ పద్యాలలో 
భగవాన్‌ దానిని రచించారు. తరువాతి కాలంలో భగవాన్‌ ఈ పద్మాలను సంస్కృతం, 
తెలుగు, మళయాళ భాషలలోనికి స్వయంగా అనువదించారు. సంస్కృత 
ఉపదేశసారాన్ని భగవాన్‌ సన్నిధిలో రోజూ వేద పారాయణ సమయంలో గానం 
చేసేవారు. ఇప్పుడు కూడా శ్రీ రమణేశ్వరలింగ మవాసన్నిధానంలో నిత్యమూ దీని 
పారాయణ కొనసాగుతూనే ఉంది. అంటే ఇది వేదతుల్యము, ప్రామాణికము అయిన 
శాస్త్ర గ్రంథంగా పరిగణింపబడుతూ ఉంది. ఈ గ్రంథంలో శ్రీ రమణులు మోక్ష 
ప్రాప్తి కరములయిన వివిధ మార్గాలను గూర్చి సోపాన క్రమంగా వివరించి, ఆత్మ 
విచారణ ఒక్కటే సర్వాధికమైన మోక్ష మార్గమని బోధించారు. 
భగవాన్‌ శ్రీ రమణ మహర్షి జయంతి 


11 జనవరి, 2009 
6 


- డా॥ పి.వియస్‌. సూర్యనారాయణ రాజు 


వ. 


6666666666 66666666666 6666969 9 9 9 9 ఈ్రురుదే.రసారము 
నిర్వాసనత్వమే మౌనము, మాటలాడకుండుటకాదు. ఇట్టి పరమ మౌన స్థితి. 
బ్రహ్మ జ్ఞానులకు సహజ సిద్ధముయున్నది. 

నిద్రలో అహంభావం వదిలి శూన్యతలోకి వెళ్లేందుకు మనస్సు ఉవ్విళ్ళూరి, 
దానికి తగిన ఏర్పాట్లు చూసుకొంటుంది. ఎటుకలో పరమానంద రూపమైన 
విశుద్ద చైతన్యంలో లీనమవటానికి అహంభావం తన ఉనికి ఉండదని భయపడి 
ప్రతిఘటిస్తుంది. 

ఆత్మ స్వరూపజ్ఞానం ఎవరికి అనే సంశయాన్ని నివారించేందుకు, తరువాతి 
శ్లోకంలో భగవాన్‌ వివరణ ఇస్తున్నారు. 
27. జ్ఞానవర్ణితా 9_జ్ఞానహీనచిత్‌,। 

జ్ఞాన; మస్తి కిం జ్ఞాతు మంతరం? 
CI] 

జ్ఞానము, అజ్ఞానము మనస్సుకి సంబంధించినది, అట్టి మనస్సు ఆత్మలో 
స్థితి పొందినపుడు జ్ఞాన, అజ్ఞానముల ప్రసక్తి ఉండదు. జ్ఞానానికి, అజ్ఞానానికి 
వెలుగునిచ్చే ఆత్మను తెలుసుకొనుటకు వేరొక జ్ఞానము అవసరమా? 
ఇూకల్ల్వ్య : 

సర్వలోకానుభవములందును వేర్వేఖుగా విషయము, దానిని తెలిసుకొను 
జ్ఞానమును భాసించును (569/-566108-5660). ఆత్మానుభూతియందు ఆత్మయే 
విషయమై పోవుచుండ దానిని తెలుసుకొన వేటు జ్ఞానము త్రిపుటి ఎఛ్చటనుండి 
వచ్చును అని తాశ్చర్యము. అందువలననే ఆత్మానుభూతి అనిర్వచనీయము (56! 
experinence is unexpressible). త్రిపుటీ విభాగమే నిర్వ చనమునకు ఆధారము 
(trinity is the basis for defining). ఆత్మలో ఎటుగుటకు, తెలుపుటకు అన్యమైనదేదీ 
లేక తనకు తానే వెలుగు తత్వము. 

అజ్ఞానాన్ని నివారించాలంటే మూలతలంపుకు (“నేను దేహమును” తన 
నిజస్వరూపమైన ఆత్మజ్ఞానాన్ని బోధపరచాలి. అపుడు అది తన అజ్ఞానం వల్ల ఏర్పడిన 
ప్రత్యేకతను, అహంకారాన్ని కోల్లోయి కాలిన తాడు వలె ఉంటుంది. అటువంటి 
తాడు దేనిని బంధించడానికి ఉపయోగపడదు. కాల్టబడిన తాడుకు ఆకారం 
ఉన్నా అది నిజం కాదు. అట్లే “దేహము నేను’ అనే తలంపు జ్ఞానాగ్మిలో పడకముందు 
తను ఒక ప్రత్యేకమైన ఉనికి ఉన్నట్లుగా భావిస్తూ, నేను కర్తను నేను భోక్తను అనే 


35 


6666666666 666666666666606 66999 ౨ ౨ ర్రురుదే.రసారము 
ఇంద్రియములుగాను, మనస్సుగాను, జగత్తు గాను జనులు తలచి భ్రమపడు 
చున్నారు. స్వస్వరూపమును వ్యతికి రానీయకుండుట (561-10౧0/2009) అజ్ఞాన 
కార్యము. ఇది ఆవరణ దోషము. మనన్మ చలించి విషయాదులందు 
ప్రవర్తించుట విక్షేప దోషము వలన. దేహాదులయందు ఆత్మభావమును 
కలిగించుట మలరూప దోషము వలన, జీవునకు అజ్ఞానావ్యత బుద్ద్భుపాధిచేతనే 
ఈ మూడు దోషములు కలుగుచున్నవి. 

ఈ మూడు దోషాలు పోవాలంటే మనస్సు ఆత్మలో స్థితి పొందాలి. మనస్సు 
ఆత్మలో స్థితి పొందినప్పడు ఏమౌతుందో తరువాతి శ్లోకంలో భగవాన్‌ వివరిస్తున్నారు. 
26. ఆత్మసంస్థితిః స్వాత్మదర్శనమ్‌। 

ఆత్మనిర్వ్యయా దాత్మనిష్టతా॥ 
తా 

తాను తానుగా నుండుటయే తన్నెబుంగుట లేక తన స్వరూపమున 
తెలియుటయగును. మనస్సు తన స్వస్థితిని గని అందు నిలిచి యుండుట 
వలన ఉండే ఆత్మైక్యానుభూతి వలన ఆత్మనిష్ట కలుగుచున్నది. అట్టి తన్మయ 
నిష్టలో తాను రెండుగా భాసించుట ఎట్లు సాధ్యమగును? నిష్టానుభూతిలో 
జీవేశ్వర భేదము పూర్తిగా పోవునని తాత్చర్యము. 
లేల్విత్న్య్యై = 

మనస్సు ఆత్మయందు స్థితి కలుగుటచే మనస్సు ఆత్మాకారంచెంది స్వస్వరూప 
ఆత్మగా వెలుగొందుతుంది. ఏకమైన (41౧140౫) ఆత్మ తత్త్వమందు రెండవది లేనందున 
దానిలో మనస్సు సదాస్థితి (నిష్టు కలిగియుండును. 

నేనుగా మాత్రమే ఉనికి కలది (| 2౫౧959) నిజఅహం (1682 1). “నేను 
దేహమును” అని లేచి పడిపోయేది కాల్చనిక వ్యత్తి ("|-amM-the-body-idea" is only a 
mental modification. It is in the perview of imagination only), మూల తలంపు (Primal 
thought on which all other thoughts are dependent). 

ఆత్మ ఏకముగా ఉంటుంది కాబట్టి అక్కడ ద్వయం ఉండదు, భేదబుద్ది 
ఉండదు. త్రిపుటి ఉండదు. త్రిపుటి రహిత జ్ఞానమునకు అజ్ఞానముండదు. 

పరబ్రహ్మమందు బుద్ది విలయము చెంది, దానిలో విశ్రమించి, నకల 
దృశ్చమును దూరీకరించి ఉదాసీన భావముతో నుండుట మౌనమనబడును. 


34 


6666666666 6666606666 6666 66696 9 9 9 ౨ ఈ్రురుదే.రసారము 
1. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలమ్‌! 

కర్మ కిం పరం? కర్మ త జ్ఞడం ॥ 
తతత! 

భగవదాజ్ఞానుసారము కర్మఫలము లభించును. కర్మము పరమగుదైవమా? 
కాదు. కర్మ జడము (Action is insentient. Action per se has no ability to confer the 
fruit of action). 
ఇల్ల : 

ఆనందాన్ని పొందాలనే కోరిక ప్రతీ మానవునికే సహజం. ఆ ఆనందప్రాప్తికి 
అతడు భౌతిక సుఖభోగాలకై అర్రులు చాస్తాడు. ఎల్లప్పడూ దుఖఛాయతో నుండే 
భౌతిక సుఖం వల్ల శాశ్వతానందం కలుగుతుందా! అసలు శాశ్వతానందం 
కర్శజనితమా! తన కర్శణ్యతవల్ల, క్రియాశీలతవల్ల సుఖసంతోషాలూ, ఆనందమూ 
కలుగుతాయని మనిషి భావిస్తాడు. అతిశయ శక్తియైన దైవం మీద విశ్వాసం 
ఉంచనవసరము లేదని భావిస్తాడు. కర్ష్మకే ఫలోత్తాదక సామర్థం (ability 10 confer 
fruit of work) ఉంటే ఆదికారణము, సృష్టికారకము, జగన్నియామకము కూడా దైవము 
కాకుండా కర్మే అయి ఉండాలి. మనిషి చేసే కర్మ అజ్ఞాన జనితము. అజ్ఞానము 
జడము కనుక అతడు చేసే కర్మ జడము (Action is born out of ignorance. Ignorance 
is insentient. So action is insentient). కర్మనాచరించే వ్యక్తి కర్త కాదు (PerfంrMEer 01 
work is not the doer. So fruit of action is not in his hands). అందుచేత ఫలం ఎలా 
ఉండాలి అనేది అతని చేతిలో లేదు. మనిషి చేసే కర్మలో స్వీయచింతన (స్వతంత్ర 
ఆలోచన 166౪, స్వయంవరణ (తనంతటవరించు, స్వయంచాలక (స్వతంత్రంగా 
చలించటం), స్వయంప్రేరక (స్వయంగా ప్రేరేపించే శక్తి, స్వయంవర్ధన (స్వతంత్రంగా 
వృద్ది పొందటం, స్వయం నిర్ణాయక (సొంత నిర్ణయాలు) గుణాలుండవు. మనిషి 
చేసే కర్మ సాధనము మాత్రమే. దానికి గల చాలకశక్తి ఇతర శక్తుల వంటిదే. 

వస్తుతః జీవుడు, లోకము, ఈశ్వరుడు ఒకటే. విషయ సౌకర్యముకొరకు 
మతములు ఈశ్వరుని జీవుడుగను, జగత్తుగను ఆయా సందర్భ్ధములను బట్టి 
చెప్పుచున్నారు. అహంకారమున్నంతవరకు మూడూ వేర్వేరుగా తోచును. నేను 
అనే చెప్పకొనే జీవుడు లేకపోతే, అనగా అహంకారము నశించితే దానితో వచ్చిన 
జగత్తు దానితోపాటే అద్యశ్యమై ఈశ్వరుడు శేషించును. ఈ విధముగా మూడు 

7 


6666666666 66666666666666 669699 ౨ ౨ ల్రురుదే.రసారము 
ఎప్పడూ మూడు కాదు, ఒక్కటే. ప్రపంచాన్ని సృష్టించిన వానికి దానిని 
సంరక్షించటమెలాగో తెలుసు. మన భారాన్ని మనమే మోస్తున్నామనేది (doership 
and enjoyership) బుట్ధి తక్కువ ఆలోచన. నీ చింతలనూ, బరువు బాధ్యతలనూ 
ఈశ్వరుడే మోస్తున్నాడు. కానీ మనమే మోస్తున్నట్లు ఊహించుకొంటున్నాము. 
అందుచేత కర్తత్వము ఒక ఊహమాత్రమే (doership is only an imagination). మనకు 
అవసరమైన బలాన్నిచ్చేది కోరిక కాదు, ఈశ్వరుడు. ఈశ్వరుని అనిర్వచనీయ 
శక్తి సర్వాన్నీ శాసిస్తూ పోషిస్తూ నియంత్రిస్తున్నది కనుక మనకు కర్పత్వబుద్ధి 
ఏమాత్రం ఉండకూడదు. కర్పత్వ బుద్ధి ఒక భ్రాంతి. ఈశ్వరుడే కర్మలయొక్క 
శుభాశుభఫలములనిచ్చును. జగన్నియామకుడై ఉన్నాడని, అతడే పరుడని, కర్మ 
శుభాశుభ ప్రదత్వమున స్వతంత్ర శక్తి అసంభవమని, జడముగా నుండుట వలన 
అది ఎన్నటికి పరము కాజాలదని భగవాన్‌ తెలుపుచున్నారు. కర్మకున్న శక్తి 
స్వాభావికమా! స్వాభావికం అయితే దైవమే అవుతుంది. కర్మము భగవంతుని 
సృష్టిలోని ప్రాణుల ధర్మము. 

వ్యావహారిక జగత్తుకు సంబంధించి ఇచ్చాశక్తి (Vంlition) జ్ఞానశక్తి (knowl- 
edge to perform the action) క్రియాశక్తి (energy to perform the action) ఈశ్వరునివి. 
ఈ మూడింటిని అంతఃకరణము తనమీద ఆరోపించుకొని కర్పత్వ, భోకత్వ భ్రాంతి 
పొందుచున్నది. జీవునికి (అబద్ధపు నేను (125౭ "!") స్వతంత్రముగా ఇచ్చాశక్తి 
(free ౪) గాని, స్వతంత్ర జ్ఞానము గాని, క్రియాశక్తిగాని లేవు. కాని వ్యావహారిక 
ద్యశ్యము నుండి మానసికముగా దూరముగా ఉండేందుకు స్వేఛ్చ, స్వతంత్రము 
ఉన్నది. అందుచేత కర్త మనము అనే అహంభావాన్ని మొదటి శ్లోకంలోనే భగవాన్‌ 
ఖండించారు. స్యష్టి చూడండి. అనేక గ్రహాలు కక్ష్య తప్పకుండా, కాలానుగుణంగా 
గతి తప్పకుండా తిరుగుతున్నాయి. ఇవన్నీ ఒక శక్తి మూలంగా తిరుగుతున్నాయి. 
సూర్యచంద్రులు కాలానుగుణంగా ఉదయించి అస్తమిస్తున్నాయి. వటిన్నటినీ 
నడిపించే శక్తిని ఈశ్వర శక్తి అంటాము. అతడే ఈ సృష్టికి కర్త. అతని ఆజ్ఞ 
ప్రకారమే ఆబ్రహ్మ పిపీలికాది పర్యంతం కార్యం చేస్తున్నాయి. కాని ఆ కర్మ మనము 
చేసినట్లు ఆపాదించుకొంటున్నాము. జడమైన అజ్ఞానము ద్వారా జరిగే కర్మ 
కూడా జడం, దానికి ఫలాన్నిచ్చే శక్తి లేదు. కర్తయైన ఈశ్వరుడొక్కడికే కర్మఫలానిచ్చే 
శక్తి కలదు. 

8 


-4A- 


6666666666 66666666666 66606969 9 9 9 9 ఈ్రురుదే.రసారము 

ఎంతవరకు జీవుడు పరబ్రహ్మకన్నా వేరుగా తలంచుచున్నాడో అంతవరకు 
అతను కర్మబద్దుడై మోహము చెంది, జనన మరణ నంసారమును 
పొందుచున్నాడు. జీవేశ్వర భేదము అజ్ఞానము, అభేద జ్ఞానము సమ్యక్‌ జ్ఞానము. 
జీవబ్రహ్మ అభేద జ్ఞానముచే మోక్షము సిద్ధించును. కర్మకోటులచే బంధవిమోచ 
గము కాజాలదు. 

జీవాత్మ అనాత్మ వదార్థములతో అభిమానముచే తాదాత్యము 
పొందియున్నాడు. విచారణతో అనాత్మ పదార్థముల నుండి చిదాభానుని 
వేరుచేయవలెను. 

ఈశ్వరుడు ఒక వేషం. దానిలోనే జీవుడు మరో వేషం. ఇప్పడు జీవుడు 
తన స్వస్వరూపాన్ని దర్శిస్తే, అదే స్వరూపము ఈశ్వరునిది అని తెలిసి జీవేశ్వర 
అభేదబుద్ధి కలుగుతుంది. జీవేశ్వరులలో ఏకతత్తమై వెలుగొందే ఆత్మ చైతన్యమే 
పరమ సత్యమని భగవాన్‌ తరువాతి శ్లోకంలో వివరిస్తున్నారు. 
25. వేషహానత స్వాత్మదర్శనమ్‌। 

ఈశదర్శనం స్వాత్మరూపతః। 
ఆ3d॥। 

ఉపాధుల చేత మూతపడియుండు తన స్వరూపమును, ఉపాధులు తాను 
గానని తాదాత్య్యము వదిలి, ఆ ఉపాధులందు వెలిగెడు తన స్వరూపమును తెలిసి 
నట్లయిన తానుగా వెలుగునట్టి ఈశతత్వమును దర్శించును, అనగా తానే 
స్వయముగా ప్రకాశించునట్టి ఈశ్వర స్వరూపమని తెలుసుకొనును. 
లౌత్వెత్న్య్యై : 

జీవుని ఉపాధి అజ్ఞాన సహితమైన అంతఃకరణము. ఆ ఉపాధి నాశనమైనప్పడు, 
అజ్ఞానము నశించి స్వాత్మానుభవం కలిగి, ఆ స్వాత్మ రూపమే ఈశ్వర తత్తంగా 
జీవుడు గ్రహించి, ఈశ్వరునితో అభేదముగా ఉంటాడు. స్వానుభవసిద్ధ జీవబ్రహ్మైక్య 
వివేకాగ్మి అవిద్యను కూకటివేళ్ళతో దహించును. 

సర్వాధిష్టాన పరబ్రహ్మమును వీక్షించగనే తనను మరుగుపరుచు, మధ్యా 
జ్ఞానము కలిగించు అజ్ఞానావరణము నశించును. 

మసక వెలుతురులో తాడు దండయని, జలధార యని, భూరేఖయని, 
పామని నానావిధముగా తోచునట్ట్లు, అజ్ఞానావరణమువల్ల ఆత్మను దేహము గాను, 


33 


66666666 6666666666666666 669 9 9 9 ౨ ఈ్రురుదే.రతసారము 
జీవునందుగల వ్యష్టి (Individual) కించిజ్ఞత్వాది (Limited consciousness) 
రూపగుణతోపాధులు (NaMe and form) కడద్రోచిన, అందు ప్రకాశించు ఆత్మ మాత్రము 
మిగులును. ఈ విధముగనే ఈశ్వరునందు గల సమిష్టి (Collective consciousness) 
సర్వజ్ఞత్వాది (0౧150160) రూపగుణోపాధుల (NaMe 2౧౮ fం[M) నావల ద్రోచిన అందు 
ఎెలుగుచుండు ఆత్మ మాత్రము మిగులును. ఇట్లు ఉపాధుల మినహాయింపగ, 
మిగులునట్టి ఆత్మ ఏకమగుటంజేసి, ఇందొప్పయుండు ఆత్మ ఒక వస్తువేయని 
తెలియదగును. శివజీవులు భిన్నములను తలంపునకు ఉపాధి జ్ఞానము గుటుతులే 
కారణమని స్పష్టముగా తెలియును. జీవేశ్వరు లిద్దబును సత్స్వరూపములై 
యుండుటచే ఏక వస్తువై యున్నారు. 
లర్విల్వై = 

ఈశ్వరునికి, జీవునికి నామరూప స్థాయిలో భేదముంది. ఈశ్వరుడు 
మాయా, మహదాదులనే కారణోపాథి (PrIIMal b00y) కలవాడు. జీవుడు 
పంచకోశములనే కార్యోపాధి (1౧90406౧11 000) కలవాడు. కార్య, కారణ 
ఉపాధులే జీవత్వ, ఈశ్వరత్వ వ్యవహార ప్రయోజకములు. పర బ్రహ్మ యందు 
జీవుడు, ఈశ్వరుడు అను రెండు ఉపాధులు కల్సించబడినవి. 

ఒకే వస్తువును మట్టి, కుండ అని వ్యవహరించి నట్టు, ఒకే పరమాత్మను 
పరబ్రహ్మమని, జగత్తని వ్యవహరించుచున్నారు. 

మాయా విశిష్ట చైతన్యము (satiwic modification of pure consciousness) 
ఈశ్వరుడు. అవిద్యా విశిష్ట చైతన్యము (Reflected consciousness contaminated by 
Rajoguna - Active principle and Tamoguna - Inert ingorant principle) జీవుడు. జీవేశ్వర 
జగదాదులు మాయా కలితములు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు “నేను” (fl5౭ 
"౫ యొక్క భావనలు. సుషుప్తిలోను, సమాధిలోను ఆ భావనలు ఉండవు. 
జీవునిలోను, ఈశ్వరునిలోను సద్వస్తువు ఒకటే. 

బుధ్యుపాది వలన జీవునికి పరిమితి కలిగినది. జీవత్వము బుద్ధిక్యత 
దోషము. 

జీవ బ్రహ్మోభేద జ్ఞానముచే విచారించి, విచారించి జీవాత్మను పరమాత్మగా 
తెలిసినచో జీవబుద్ది నిశ్మేషముగా నశించును. కర్మోపాసనలచే జీవ బ్రహ్మలు 
వేరు అను భేదజ్ఞానముచే జీవభావము పోదు. 

32 


6666666666 66666666666 66669696 9 9 9 9 ఈ్రురుదె.రసారము 

కర్మ అలౌకిక ఆనందాన్ని నిరతిశయానందాన్ని స్వరూపానందాన్ని ఇవ్వలేదు. 
కర్మ వల్ల దుఃఖరహిత స్థితి కలుగదు. జీవునికి కర్మ చేయుటకే స్వేచ్చ ఉన్నది. 
కర్మ ఫలాన్ని శాసించే సమర్థత లేదు. 

కస్తూరి మృగం తన బొడ్డు నుంచి వచ్చే సుగంధం బయట నుండి వస్తోంది 
అని భ్రాంతి పడి ఆ సువాసన ఎక్కడనుండి వస్తోందో తెలుసుకోవ టానికి పిచ్చిగా 
తిరుగుతుంది. అట్లే అజ్ఞానావరణలో ఉన్న జీవునికి తనలో ఉన్న స్వరూపానందం 
బోధపడక, ఆనందం కోసం బాహ్యంలో వస్తువులలో వెదకి, అనేక కర్మలు చేసి 
అనిత్యమైన సుఖదుఃఖాలను పొంది కర్మ సముద్రంలో పడి జనన మరణ సంసార 
చక్ర భ్రమణంలో చిక్కుకొంటున్నాడు. అజ్ఞాన జనితమైన కర్మ అజ్ఞానాన్ని నాశనం 
చేయలేదు. 

కర్మ అశాంతిని, బంధాన్ని పెంచుతుందని తరువాత శ్లోకములో భగవాన్‌ 
వివరిస్తున్నారు. 
2. కృతిమహో దధౌ పతన కారణమ్‌! 

ఫల మశాశ్వతం గతినిరోధకం॥ 
తతత! 

కర్మఫల మశాశ్వతమై తిరిగి కర్మసముద్రమునందు. బడుటకు. గారణ 
మగుచున్నది. అందువల్ల అది శాశ్వతగతిని అనగా మోక్షమును నిరోధించుచున్లది. 
లౌత్వెత్న్య్యై : 

అజ్ఞాన జనితములైన కర్మలు అజ్ఞానమును నశింపలేవు. అవి అజ్ఞానమును 
పోషించును. జీవులభిమాన యుక్తులై తాము చేసిన సుకర్మ ఫలమును స్వర్గాది 
భోగ రూపమున, దుష్కర్మవలమును నరకవాన కష్టానుభవరూపమున 
నొందుదురు. ఆయా ఫలానుభవానంతరము, ఆ అనుభవ వాసనయే రాంబోవు 
జన్మమునకు. గారణముగ లేక బీజముగా నేర్దడి, జనన మరణములనే అలలుగా 
కల కర్మసముద్రమున పడునట్లు చేయును. ఫలాపేక్షతో కూడిన కర్మ నరులను 
కర్తసముద్రము నుండి కడతేఅనీయదు. కర్మఫలము అంతరిస్తుంది. అయినా 
దాని అంకురం మిగిలి ఉంటుంది. అది జీవుణ్ణి కరసముద్రంలో పడద్రోస్తుంది. 

సుఖదుఃఖములు వస్తూపోతూ ఉండేవే, క్షణికములే. భౌతిక సుఖములు 
శరీరస్థాయిలో తృప్తినిస్తాయి. కాల ప్రవాహంలో ఈ సుఖాలు వెగటుపుట్టిస్తాయి, 

9 


66666666 6666666666666666 669 9 9 9 ౨ ఈర్రురుదే.తసారము 
రోత కల్లిస్తాయి. వాటి పట్ల రుచి చచ్చిపోతుంది. ఆనందం అంటే భౌతిక 
సుఖానుభవం కాదు, ఆనంద ప్రాప్తికి భౌతిక సుఖాభిలాష త్రోవ కానేకాదు. క్షణిక 
భౌతిక సుఖాన్వేషణ వల్ల మనిషి మనస్సులో కామనాబీజములు అనంతంగా 
వ్యద్ది చెందుతాయి. దానితో జీవాత్మ కలుషితమై బ్రహ్మానంద పద ప్రాప్తి నుండి 
వైదొలగుతుంది. బీజములంటే (వాసనలు అంటే చేసిన పనులనే మరల మరల 
చేసే క్రొత్తగా కర్మలొనర్దేందుకు ప్రేరణ నిచ్చే సంస్కారము, అలవాటు, స్వభావము. 

కర్మలు, కర్మఫలాలు మనిషికి తృప్తినివ్వవు. కర్మఫలములైన సుఖభోగాలు క్షణ 
భంగురములు, శాశ్వతానందము చేకూర్చేశక్తి భగవంతునికి ఉన్నది కాని కర్మకు 
ఆశక్తి లేదు. లోకంలో మనం చూచే, చేసే కర్మలు కామ్మకర్శలు, వాసనా దూషిత 
కర్శలు. అవి మనల్షి దారి తప్పించి, తప్ప దారి పట్టిస్తాయి, ఆనందానికి వృతిరేకదిశగా 
లాగుకొనిపోతాయి. కోరికలను తృప్త్పిపరచటం వల్ల అవి జీవం పోసుకొని, బలం 
పుంజుకొని వేళ్ళూని, మనస్సులోపల లోతుగా పాతుకొనుపోయి, ఇంకా వృద్ధి 
చెందుతుంటాయి. అవి అలవాట్లుగా మారి జీవుణ్ణి ఉక్కుపిడికిలిలో ధ్యడంగా 
బంధించివేస్తాయి. కామ్మకర్శల లక్షణం ఏమిటంటే అవి నిలదొక్కుకొని శాశ్వతంగా 
కొనసాగుతుంటాయి. జన్మజన్మల పర్పంతమూ కొనసాగుతుంటాయి. కర్మాచరణము, 
కర్మఫలానుభవము, ఇలా చర్విత చర్వణమౌతుంది. మృత్యు సమయంలో 
కర్మవాసనలూ సంస్కారాలూ జీవుణ్ణి అంటిపెట్టుకొని, వెంబడించి మరో జన్మకు 
కారణమౌతాయి. సంస్కారములు కర్మానుగుణ బీజరూపముగా ఉంటాయి. తగిన 
సమయంలో అవి మొలకెత్తి కోరికలై, భావములై స్వభావము లౌతాయి. 

ముముక్షువు భగవంతునికి ప్రసన్నుడై ఉంటూ విధ్యుక్తధర్మాన్ని నిర్వర్తిస్తూ 
జీవితంలో తన పాత్రను తాను పూర్ణ విశ్వాసంతో పోషించాలి. ప్రగాఢ ముముక్షుత 
కల్లిన వివేకియైన గ్యహస్తుకూడా జీవితంలోని తన విధులను ఏమాత్రం ఫలాసక్తి 
లేకుండా, అన్నీ తన ప్రారబ్ధకర్మ వల్ల వచ్చినవే గనుక తననొక ఉపకరణంగా 
భావించుకుంటూ కర్తవ్యపాలన చెయ్యాలి. అట్టి కార్యాచరణ జ్ఞానమార్షానికి అడ్డంకి 
కాదు. 

శాశ్వతమైన ఆనందం కోసం అనేక కర్మలు చేస్తాము. కాని దాని ఫలం 
అశాశ్వతం. కర్మకు మొదలు, తుది ఉంటుంది దాని వల్ల కలిగే సుఖ దుఃఖాలకు 
కూడా మొదలు తుది ఉంటాయి. అందుచేత అనిత్యము. 

10 


ss 


6666666666 6666666666666 66696 9 9 9 ౨ ఈ్రురుదే.రసారము 
త్రిశరీర విలక్షణుడగును. 

కోశములు జడములు, ద్యశ్యములు, ప్రకృతి వికారములు సర్వదా 
మారుచుండును. ఆతసాక్షి వాటి చేష్టలను ఉత్పత్తి లయములను సర్వదాకాంచును. 

ఆత్మయే మనము కనుక ఆత్మతత్వాన్ని గ్రహించే వాడు ఉండడు. అది ఎలా 
సాధ్యపడుతుందో తరువాతి శ్లోకంలో వివరిస్తున్నారు భగవాన్‌. 
23. సత్త్వభాసికా చిత్య్వ వేతరా? 

సత్తయా హి చిత్‌, చిత్తయా హ్యహం॥ 
3d! 

స్వయం ప్రకాశమైన సత్సదార్థమును తెలుసుకొనుటకు వేటు చిత్తెచ్చట 
నున్నది? లేదని తాత్సర్యము. కావున ఉన్నదే చిత్తగుచున్నది. అనగా ఉన్నదే 
స్వయం స్ఫురణ కలిగిన జ్ఞానము. కావున జ్ఞానముగానున్న ఆ వస్తువే “నేనై” 
యున్నాను. అనగా సత్తెన జ్ఞానమే తానని తాత్సర్యము. 
లౌత్వెత్న్య్యై : 

స్వయం ప్రకాశంగల సత్సదార్దానికి చైతన్యము విడిగా లేదు. సత్వరూపమైన 
ఆత్మయే చైతన్యము. ఆ చైతన్యమే నేనుగా భాసించుచున్నది. 

ఆత్మ ఉనికిని తెలుసుకొనేందుకు వేరే ఉపాధి అవసరము లేదు. తనను 
తానే గ్రహించగలదు. అస్తిత్వము, చైతన్యమూ రెండూ ఆత్మ తత్వానివే. 

చిత్తే సత్తు. చిత్తే నిజమైన అహము. 

భగవంతుడంటే మనకు కనబడకుండా ఏదో లోకములో ఉన్నాడనుకొంటాము. 
ఇంతవరకు భగవాన్‌ జీవుని తత్త్వం గురించి సవివరంగా విపులీకరించి జీవుని 
తత్త్వము ఆత్మ తత్త్వమే అని నిరూపించినారు. వచ్చే శ్లోకంలో జీవుని ఆత్మ తత్త్వమే 
ఈశ్వరుని ఆత్మ తత్త్వమని వివరిస్తున్నారు. జీవుడున్నంత వరకు ఈశ్వరుడుంటాడు. 
జీవభావన పోతే ఈశ్వర భావన కూడా పోతుంది. 
24. ఈశ జీవయో ర్వేషధీ భిదా। 

సత్స్వభావతో వస్తు కేవలం॥ 
e3౩0 

జీవులు, ఈశ్వరుడు ఇరువురూ ఉన్నారు. జీవుడు వృష్టి. ఈశ్వరుడు సమిష్టి. 
జీవేశ్వర భేదము శరీరాద్యుపాధుల వలన కలిగినది కాని వేబుకాదు. అటుగాక 

31 


6666666666 6 6666666666 66666 9 9 9 9౨ ౨ -ఈ్రురుదే.రసారము 
వేనిని నేనని భ్రమయుచున్లామో ఆ దేహము, ప్రాణము, ఇంద్రియములు, 

బుద్ధి, తమస్సు నేను గాను అని అసజ్ఞడములేయగును. ఏక సద్రూపమే నేను 

ఇదియే సోః_హం పద తాత్పర్యము. 

లేల్విత్మ్య్యై : 

శరీరము, ఇంద్రియములు, ప్రాణము, బుద్ధి, అజ్ఞానము నేను కాదు. 
అవన్నియు జడములు. 

ఏ రంగూ లేనికాంతి స్పటికము ద్వారా ప్రసరించి నపుడు ఏడు రంగులు 
ఉన్నట్లు తోచుచున్నవి. రంగులు ఉన్నట్లు తోపింపజేయుట స్పటిక ధర్మము. అట్లే 
పరమాత్మ ప్రకాశము మనసు మీద పడినప్పుడు ఆ పరమాత్మ ప్రకాశమే 
అనేకత్వముగా తోచుచున్నది. ఏ వికారము లేని పరమాత్మ వికార సహిత 
ద్యశ్యముగా తోచుచున్నది. ఇట్లు జరుగుట మనస్సు వలన. 

బుద్ధికి మనస్స, జ్ఞానేంద్రియములు కరణములు. ఇది జ్ఞానేంద్రియముల 
చేరికతో ఉన్నందువల్ల జడము, పరిచ్చిన్నము. టిని వికారములను చిదాభాసుడు 
గ్రహించుచున్నాడు కనుక ఇది దృశ్యము. ఇది ఇతర కోశములందుండి తప్పి 
చరించుచున్లది. ఇష్ట వస్తు దర్శన, లాభ, అనుభవములందు, బుద్ది అంతర్ముఖమై 
ప్రియ, మోద, ప్రమోద వ్యత్తులుగా నుండును. ఇష్ట వస్తు ప్రాప్తిచే బుద్ధి స్టుట (స్పష్ట 
మగుచున్నది. అది పోయిన అస్ఫుటమగుచచున్లది. జీవుడు జాగ్రద్దశలో బుద్ధి వృత్తితో 
ఆనందమనుభవించుచున్నాడు. అది స్థిరము కాదు. ఆ ఆనందమును 
వస్తువులందారోపించు చున్నాడు. ఆ ఆనందము వచ్చుచు పోవుచునుండును. 
సుఖదుఃఖములు పంచకోశములందున్నాయి. 

తమః అంటే ఆత్మానంద ప్రతిబింబ కారణశరీర ఉపాథి, అనగా అజ్ఞానము. 
ఇదే ఆనందమయ కోశము. ఇది ఆత్మానంద ప్రతిబింబముచే స్పృశింపబడిన 
స్వరూపము కలదై తమోగుణముచే విజృంభణ పొందిన అంతర్ముఖ బుద్ధి వత్తి. 
అందుచేత ఇది అజ్ఞాన వ్యాపారము. ఆనందమయ కోశము ఇష్ట వస్తు దర్శనాదులచే 
పుట్టుచున్నది, సుషుప్తి కేవల అజ్ఞాన వృత్తి గనుక ఆనందమయ కోశ స్ఫూర్తి చక్కగా 
తెలియ బడుచున్నది. ఆనందమయ కోశము అజ్ఞానమను ఉపాధితో కూడినది. 
మూల ప్రకృతి కారణ శరీరముగా పరిణమించుట ఒక వికారము. అనాత్మను 
వదలుట యనగా వానియందు అభిమానము వదలవలెను. అభిమాన రహితుడు 

30 


6666666666 6666606666 666666696 9 9 9 ౨ ఈ్రురుదే.రసారము 
పరిమితమైన కర్మతో అనంతమైన అలౌకిక ఆనందం పొందటం వఏలవ్వదు. 
కర్మ ఆచరించే కొద్దీ బంధం పెరిగిపోతుంది. కర్పత్వంతో చేసే కర్మవల్ల 

అహంభావం పెరుగుతుంది. దేహమే కర్మఫలం. అందుచేత దేహము అనిత్యము. 

దేహానికి సంబంధించినవన్నీ అనిత్యము. కోట్లకొలది కర్మలు బ్రహ్మ సాక్షాత్కారాన్ని 
కలుగజేయవు. కర్మలను అతిగా చేసి కర్మసముద్రంలో పడి మానవ జన్మకు గల 
మోక్షగతిని మరువరాదు. దేహతాదాత్యంతో చేసే కర్మలు ఫలించుటకై 
శరీరమునాశ్రయించి యున్నవి. దేహము కర్మ నిర్మితముగనుక కర్మ దేహగత 
ధర్మ్యమగుచున్నది. (Work is body bound, Body is work bound, they are not indepen- 
dent of each other. Our tendencies are spent in the form of action through the body. 

The body is made of and meant for spending up of tendencies.) 
అజ్ఞానము వలన దేహము వచ్చినది. అజ్ఞానమే లేనిది కనుక తత్కల్సిత 

దేహము, ప్రారబ్ధ కర్మ సత్యము కాదు. 
ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారము జరగవలసిన కర్మ మానివేయటం మనచేతులో 

లేదు. స్వధర్మాన్ని ఆచరించవలసిందే. 
కర్మఫలాలు అశాశ్వతమై మనను బంధించి శాశ్వతమైన ఆనందానికి 
మనను దూరం చేస్తున్నాయి. కనుక ఏమి చేయాలంటే 

3. ఈశ్వరార్పితం నేచ్చయా కృతమ్‌ 
చిత్తశోధకం ముక్తిసాధకం 

తతత! 
నిష్కామభావంతో ఈశ్వరార్దణ బుద్ధితో చేసే కర్మలు చిత్తశుద్ధికరములై 

ముక్తిమార్లంలోకి చేరుతాయి. 

ఇల్లి : 
ప్రతిఫలము కోరక ఈశ్వరార్దణ చేసి లోక సంగ్రహ నిమిత్తమే చేయబడిన 

కర్మము చిత్తశుద్ది కరమై ముక్తి సాధకమగును. కర్పత్వము జీవ భావము. అది 

పోవాలంటే కర్మఫలాన్ని ఈశ్వరార్దణ చేయాలి. మనస్సు ఫలము వెంట జనుట చేత 
కల్మష యుక్తమగును. (When work is done with an eye on fruit of action mind is 
contaminated by doership) నిష్కామకర్మ వలన చిత్తనైర్మల్యము కలుగును. (Mind 
attains its purity, when work is performed impersonally without an eye on the fruit of action.) 


[1 


6666666666 66666666666666 669699 ౨ ౨ రురుదే.రసారము 
కామ్మకర్మ (కోరికతో చేసే కర్త, wంrk born out of desire) అధమస్థాయి కర్మ 


(menial action). ప్రతి మనిషికి పుట్టుకతో లభించే మనస్సులో ఎనో కోరికలు, 
వాసనలూ లోతుగా వేళ్ళూని ఉంటాయి. అందుచేత అతడు తను కోరిన 
విషయాల మీద రాగము కలుగుతుంది. ఆ రాగమును భగవంతుని వైపు మరల్చి 
అర్జ్హించి, సేవించినపుడు ఆ రాగము భగవంతుని పట్ల ప్రేమగా మారుతుంది. 
లేదా సృష్టి భగవత్స్వరూపమే గనుక సకల జీవరాశికి ప్రేమతో, పరోపకారబుద్ధితో 
సేవ చేసినప్పుడు స్వార్థభావన క్రమ క్రమంగా సన్నగిల్లి, చివరకు దానంతటదే 
తుడిచి పెట్టుకుపోయి, అతడు భగవదభిముఖుడౌతాడు. 

మనిషి కోరికలను నిగ్రహించుకోవాలి. దేహయాత్ర నిర్వహణకై అవసరమైన 
కర్మలను మాత్రమే ఆచరించాలి. వానిని కూడా ప్రతిఫలాపేక్ష రహితముగా 
చేయాలి. ప్రాపంచిక విషయాసక్తి నుండి వైదొలగి భగవదనురక్తి పెంచుకోవటం 
ద్వారా, తనకున్న సర్వము ఆ భగవంతునిదే అని సమర్చించటం ద్వారా, వైరాగ్యాన్ని 
అలవరచుకొని తాను చేయవలసిన పనిని చేసే ముందు, చేసేటప్పడూ, పిమ్మట 
కర్మ ఫలాన్ని పొందేటప్పడు నిలబెట్టుకోవాలి (0150255100 must be there before 
doing action, during action, and after the action is over when the fruit of action is con- 
ferred). ఈ అవిరళ కృషిలో క్రమక్రమంగా విజయం సాధిస్తున్న కొద్ద, మనిషికి 
భగవత్తత్వము బోధపడి ఉన్నత ఆధ్యాత్మిక శిఖరముల నందుకొంటాడు. 
ఆవశ్యకమైన దైనందిన కార్యకలాపాలను నిరాసక్తంగా నిర్వహించి, దానితో 
పాటుగా విచారాన్ని (5616౧60100 గాని, భక్తినిగాని (devotion) అభ్యసించాలి. 

కర్మను చేస్తూ కర్మ ఫలాన్ని ఈశ్వరార్చితం చేయాలి. పరమాత్మ మన ఉపాధి 
ద్వారా ఈశ్వర సంకల్టంతో కర్మ చేయించుకుంటున్లాడు. కనుక మన ఇచ్చకు 
(సంకల్పానికి తావు లేకుండా, నేను కర్తను కాను అని అవగాహనతో చేసినప్పడు 
చిత్తశుద్ధి కలిగి కర్మ మోక్షానికి సాధనమవుతుంది. కర్మాచరణ ఈశ్వరుని వల్లే 
జరుగుతుందన్న అవగాహన వల్ల కర్మఫలం ఈశ్వరార్దితం అవుతుంది. కర్షఫల 
త్యాగమే కర్మయోగం. అదే అకర్మ. అంతేకాని పనిమానివేసి సోమరిగా 
ఉండటం అకర్మకాదు. ఆచరించే కర్మలో తేడా లేదు, భావనలోనే ఉన్నది. ఇటువంటి 
కర్మ అంతఃకరణశుద్ధికి ఉపకరించి మోక్షప్రాప్తికి పరోక్షంగా సహకరిస్తుంది. 

అంతఃకరణ శుద్దిని ప్రసాదించే కర్మలను వాటిని ఆచరించే విధానాలను 
ఉన్ల శ్లోకంలో వివరిస్తున్నారు. 


SAE 


6666666666 666666666666666696 99 9 9 ర్రురుదే.తసారము 

“నేను” అనునట్టి లేని నిద్రయందు కూడ ఈ పరమపూర్ణ సద్రూపాత్మ 
ఉండుటచే అదియే “నౌనను పదమునకు లక్ష్మార్థమగు చున్నది. అహంపదమునకు 
వాచ్యార్ధము మనస్సు, లక్ష్యార్ధము తాను అని తాత్చర్యము. ఈ అహం పదార్థము 
వాచ్యార్థములో అహంకారమై, లక్ష్మార్థములో స్వరూపమగుచున్నది. నేను అను 
పదం సాధారణంగా జాగ్రద్రష్టను సూచిస్తుంది. సుషుప్తిలో జాగ్రద్రష్ట అయిన 
“నేను” లేదుకాని, అసలు నేను లేకుండా పోలేదు. “మిధ్యానేను” బ్రహ్మమునకు 
ముసుగు మాత్రమే. 
ఇకల్వ్వ : 

దృశ్యమగు నేను (అహం) పడిపోయినపుడు, ఆత్మ మాత్రం లీనము కాకుండా 
భాసిస్తున్నది. ఇక్కడ పడిపోయి నాశనమయేది అజ్ఞానమే. అజ్ఞానం నాశనమైతే 
దాని వల్ల ఏర్పడ్డ భేదబుద్ధి తొలగి ఏకవస్తువైన ఆత్మ స్వయంప్రకాశంగా 
వెలుగొందుతుంది. 

మూలతలంపుకి కారణమైన అజ్ఞానము ఆత్మజ్ఞానము వల్ల తొలగిననాడు, 
మనస్సు నశిస్తుంది. 

కూటస్టుడు (ప్రత్యగాత్మ, PUre consciousness) చిదాభాసుడు (Reflected con- 
sciousness) అంతః కరణము (Mind) కలిపి జీవుడు. కూటస్టుడు లేనిదే చిదాభాసు 
డుండడు. చిదాభాసుని కాంతితో అనాత్మ వ్యవహారము జరుగుచున్నది. అనాత్మ 
చీకటి వంటింది. ఆ చీకటికి వెలుతురిచ్చేది చిదాభాసుడు. జీవుడు అంతఃకరణ 
ఉపాధి రహితమైనప్పడు బ్రహ్మమే. 

కుండ వంటిది శరీరము. దానిలో జలము వంటిది వాసనానహిత 
అంతఃకరణము. బింబము కూటస్ఫుడు. ప్రతిబింబము చిదాభాసుడు, వాసనల 
వల్ల అంతఃకరణము చలించినప్పుడు, చిదాభాసుడు చలించినను, కూటస్థుడు 
మాత్రము నిర్వికార సాక్షిగా నుండును. 

మహర్షుల వారు తరువాతి శ్లోకంలో ఆత్మనాత్మ విచారణ గురించి 
చెబుతున్నారు. 
22. విగ్రహేంద్రియ ప్రాణ ధీ తమః। 

నాహ మేకసత్‌ త జ్ఞడం హ్యసత్‌॥ 
3d! 


29 


6666666666 66666666666666 669699 ౨ ౨ ల్రురుదేరసారము 
౨10189౧1") ఎచ్చోట “నేను” అను జీవాహంకారము నశించునో అచ్చోటనే అఖండ 
వరివూర్ణంబగు వరమాత్మ న్వయముగా “నేను”, “నేను” అనుచు 
ఎెలుగుచుండును. అనగా ఖండవ్యత్తి నశించి, “అహం-ఇదంొ, “అహం-ఇదం” 
అను భిన్న జీవభావము పోయి “అహం” “అహం” అను అఖండమైన ఆత్మ భావమే 
ప్రకాశించును. 
లుర్విల్వై = 

“నేను దేహమును” అనే తలంపు వినాశము చెందిన తరువాత 
పరమపూర్ణమైన అహంస్ల్థురణ, నిజమైన అహం (నిజమైన నేను “నేను” “నేను” 
అని స్వయంగా సురిస్తుంది. 

తాత్కాలికంగా ఎగిసిపడే “నేను దేహమును” అనేది కూడా చైతన్యమే, కాని 
అది స్వరూపజ్ఞానం కోల్పోయి అజ్ఞానంతో చేరికయి, పాపపుణ్యాలను చేసి, 
సంసారంలో పడి జన్మ మరణాదులను పొందుతుంది. 

అజ్ఞాన జనితమైన దేహబుద్ధి, అహంకారము బంధహేతువులు. అహం స్థురణ 
బంధరహితము. 

యధార్డానికి సచ్చిదానంద స్వరూపమైన అనంత తత్త్వం మాత్రమే ఉంది. దీని 
నుండే “దేహము నేను” అనే తలంపు అజ్ఞానము వలన ఉదయించి, దానికి ఒక 
ప్రత్యేకమైన ఉనికిని ఆపాదించుకొని కర్పత్వ, భోకత్వములతో క్రియ సలుపుతుంది. 
ఈ మూలతలంపును నాశనం చెయ్యాలంటే అజ్ఞానాన్ని నాశనం చెయ్యాలి. 
ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానం నాశన మౌతుంది. దానికి విచారణే మార్గం. ఒక 
మనిషి ముసుగువేసుకొని సంచరిస్తుంటే ఆ ముసుగును తీస్తేనే ఆ మనిషి 
ఎవరో తెలుస్తుంది కాని అతనిని స్తుతించుట వల్ల, పొగడుట వల్ల తెలియదు. 
అట్లే అజ్ఞానం ముసుగుతో క్రియ సలుపుతున్న జీవుని అజ్ఞానపు ముసుగు విచారణ 
చేస్తే తొలగుతుంది కాని, అజ్ఞాన జనిత ఆధ్యాత్మిక సాధనలవల్ల తొలగదు. 

నేను అనేది పడిపోతే ఏం జరుగుతుందో అనే సందేహం తొలగించేందుకు 
తరువాతి శ్లోకంలో మహర్షులవారు వివరిస్తున్నారు. 
21. ఇద మహంపదా౭_ భిఖ్య, మన్వహమ్‌। 

అహమి లీనకే 9_ ప్యలయసత్తయా॥ 


28 


6666666666 6666666666666 9 9 రుముదే-శనారము 
4. కాయవాజ్మనః కార్యముత్తమమ్‌। 


పూజనం జప శ్చింతనం క్రమాత్‌! 
CI] 

శరీరముతో చేసే పూజ, వాక్కుతో చేసే జపము, మనస్సుతో చేసే ధ్యానము 
ఇవి ఒకదానికన్న మరొకటి ఉత్తమములు. 
ఇ్యూల్లి : 

పూజ, జపం, ధ్యానం గమ్మం కావు. వాటితోపాటు ఆధ్యాత్మిక పురోగతి కూడా 
ఉండాలి. భక్తి మార్గంలో అహంభావం సమర్జింపబడి మనోవ్యాపారము లేక 
అహంభావ రాహిత్యము చేకూరును. విచారణలో మనో మూలాన్ని అంటిపెట్టుకొని 
ఉండటం వలన అహంభావ రాహిత్యం కలుగుతుంది. అందుచేత భక్తి 
మార్లంలోను, జ్ఞానమార్లంలోను అహంభావ రాహిత్యం కలుగుతుంది. 

పూజ అంటే భగవంతునికి చేసే అగ్హన, సేవ. భగవంతుని నామ సంకీర్తనము, 
పవిత్ర మంత్రోచ్చారణము, స్తోత్రపారాయణాదులు ఇక్కడ జవముగా 
పేర్కొనబడ్డాయి. ధ్యానము అంటే భగవంతుని చింతనము. చిత్తశుద్ధి నిచ్చుటలో 
కాయిక (శరీరు కర్మ కంటె వాచక కర్మ ఉత్తమము, వాచక కర్ష్మకంటె మానసిక 
కర్మ ఉత్తమము. 

త్రికరణములతోను అనగా శరీరము, వాక్కు, మనస్సుతో ఆచరించే ఉత్తమమైన 
కర్మల ద్వారా పాప ప్రక్షాళన గావింపబడినవారు బ్రహ్మత్వ సిద్దిని పొందుచున్నారు. 
పాపప్రక్షాళన అనగా అనాత్మతో తాదాత్మ్యం లేకుండా ఉండటమే. శరీరముతో పూజ, 
వాక్కుతో జపము, మనసుతో విచారణ చేయవలెను. పూజకన్నా జపము, జపము 
కన్నా విచారణ శ్రేష్టమని మహర్షుల వారు బోధిస్తున్నారు. ఈ మూడింటిలో క్రమంగా 
ఒకదానికన్నా ఇంకొకటి ఎందుకు శ్రేష్టమనబడుచున్నదో వచ్చే ౩ శ్లోకాలలో 
వివరిస్తున్నారు. 
5. జగత ఈశధీ యుక్త సేవనమ్‌। 

అష్టమూర్తి భృద్దేవపూజనం॥ 
ఆ3॥। 

అష్టమూర్మాత్మకమైన ఈ జగత్తు అంతా ఆ పరమాత్మ స్వరూపమనే భావంతో 
చేసే సేవయే ఉత్తమమైన భగవత్తూజ అవుతుంది. 


]9.a), = 
ణ్‌ ఇక్‌ 13 


6666666666 6 6666666666 666696 96 9 9 9 ౨ -ఈ్రురుదే.రసారము 

భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, ఆయన ఈ జగత్తులోని ప్రతి 
అణువులోను నిండి ఉన్నాడు. జగద్రూపాత్మకమైన ఏరాడ్రూపాన్ని సేవించినపుడు 
భక్తుద్రేకంతో నిరతిశయ ప్రేమభావం ఉప్పాంగాలి, సమస్త ఉపాసనల గమ్మం 
బ్రహ్మానంద సాగరములో మునిగి ఐక్కమైపోవటమే, పూర్ణ శరణాగతిలో ప్రాప్తించే 
అహంభావ నిర్మూలనమే ఆత్మోపలబ్ది. 

ఈశ్వరుని ఉపాధి సృష్టి, జగత్తు. దానిలోని పంచభూతాల వల్ల దేశము 
(Space) ఏర్పడుతుంది. దానిలోని సూర్యచంద్రుల వలన కాలము (T॥౧౭) 
ఏర్పడుతుంది. దేశానికి, కాలానికి లోబడి జీవకోటి మనుగడ సాగిస్తోంది. 
పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవకోటి అనే అష్టమూర్తులలో ఆ పరమాత్మ 
యే వ్యాపించి యున్నది కనుక వాటిని పూజింపవలెను. జగత్తు, స్యష్టి అనగానే 
పరమాత్మ మనకు స్ఫురణకు రావలెను. అది ఉత్తమ భక్తి. పరమాత్మ విరాట్‌ 
స్వరూపుడు. భక్తుడు బుద్దియుక్తుడై పూజించాలి. 
6. ఉత్తమస్తవా దుచ్చమందతః 

చిత్తజం జప ధ్యానముత్తమమ్‌॥ 
తక! 

భగవన్నామ సంకీర్తనము, మంత్రోచ్చారణ బిగ్గరగా చేయటం స్తోత్ర 
పారాయణము కంటే ఉత్తమము, పెదవులు కదలియు కదలక నిదానంగా చేసే 
ఉపాంశు జపము అంతకంటె ఉత్తమము. మానసిక జపము ధ్యానమే కనుక 
ఇంకా ఉత్తమము. 
లేల్విత్మ్య్యై - 

భగవదవతార నామగుణ చరితములను వివరించి వర్ణించుట ఉత్తమమగు 
స్తోత్రమగును. జపము వల్ల ఏకాగ్రత పెరిగేకొద్దీ వాక్కు క్రమంగా శాంతించి 
అణగిపోతుంది. అప్పడు మౌనమే రాజ్యమేలుతుంది. 

నామ జపం అంటే మిగతా తలంపులన్నీ త్రోసిరాజని ఒకే ఒక తలంపును 
అంటిపెట్టుకొని వుండటం, అది ఆత్మ సాక్షాత్యారముతో పరిసమాప్తమౌతుంది. 
భక్తి తత్పరత లేకుండా భగవన్నామాన్ని యాంత్రికంగాను, పేలవంగాను ఉపయో 
గించకూడదు. భగవన్నామాన్ని జపించేటప్పడు ఆత్మ సమర్దణ చేసుకొని ఆర్తితో 
చేసినప్పడు భగవన్నామం సర్వదా మనతోనే ఉంటుంది. 

14 


అన్నీ ఆ 


6666666666 666666666666 6669696 9 9 9 9 ఈ్రురుదే.రసారము 
వ్యక్తమౌతుంది. అదే నిజ విచారణ. 

మూలతలంపు (నేను దేహమును” మేల్కొంటే జీవత్వము మేలుకొన్నట్లే. 
అది శరీరానికి సంబంధించి, లోకానికి సంబంధించిన సంఘటనలను మనస్సుకు 
వ్యతి కలిగేలా చేస్తుంది. మూలతలంపు దేహేంద్రియ మనోబుద్ధులను 
చైతన్యవంతం చేస్తుంది. 

నిజవిచారణలో మూలతలంపును పట్టుకొన్నప్పడు మిగతా తలంపులు 
నశిస్తాయి. తరువాత మూలతలంపు కూడా నశిస్తుంది. యధార్థ విచారణలో 
జ్ఞానము వలన స్వయంప్రబోధము జనించును. అప్పడు ఆత్మతత్వము 
నిశ్చయముగా తెలియును. 

“నేను దేహమును” అనే జ్ఞానము నరకము. తానెవరో, తన స్వరూపమేమిటో 
తెలియకుండుట అజ్ఞానము. మానవుడై జన్మించినందుకు ఆత్మ విచారము 
చేసి తరించవలెను. 

విషయ చింతనాంకురములు నశించేవరకు విచారణ చేయుచుండవలెను. 

విచారణ వల్ల చిత్తవ్యత్తులు తలెత్తక అజ్ఞాన కార్యము వ్యద్ధినొందదు. కారణ 
వ్యద్ధిచే (అజ్ఞానము కార్యవ్యద్ధియు (చిత్తవ్యత్తులు కార్యవ్యద్ధిచే కారణాభి 
వ్యద్ధియు కలుగుచునే యుండును. అటులనే కారణ నాశనముచే 
కార్యనాశనము, కార్యనాశనముచే కారణ నాశనము కలుగును. 

నిద్ర లేచినది మొదలు నిద్రించు వరకు, జన్మించినది మొదలు మరణించు 
వరకు, బ్రహ్మమునే చింతింప వలయును. ద్యశ్య స్థురణము ఎల్లప్పుడూ దుఃఖము 
కలుగజేయును. 

“నేను దేహమునూ అనే తలంపు ఎక్కడ ఉపశమనం పొందుతుందో, ఆ 
మూల తత్త్వం ఎలా ఉంటుందో తరువాతి శ్లోకంలో వివరిస్తున్నారు. 

20. అహమి నాశభా జ్యహ మహంతయా। 

స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్‌॥ 
ఆ3d॥। 

“నేను” అను జీవాహంకారము కొంచెము లేక ఖండము. 
sciousness) పరమాత్మ పరిపూర్ణాఖండ స్వరూపము. (All pervasive conscious- 
ness, omnipresent) స్వయముగ “నేను”, “నేను” అని భాసించుచుండును. (561 


(Limited con- 


27 


6666666666 66666666666666 66999 ౨ 9 రుపుదేశసారము 
వృత్తి జ్ఞానం అజ్ఞాన వ్యాపారం. వృత్తులు అప్పడే పుట్టును, అప్పడే పోవును. 


అంతఃకరణములో ఏ వత్తి కలిగిన అది ఆ ప్రకారముగా మారును. వృత్తులు 
జ్ఞాన ప్రతిబంధకములు. మనస్సును వ్యత్తిరహితం చేసినప్పుడు మనస్సు ఉండదు. 
అందుకే యోగం చిత్తవ్యత్తి నిరోధః అన్నాడు పతంజలి మహర్షి. 

విషయ జ్ఞానమునకు విషయవ్యత్తి కారణము. విషయములు ఇదంవ్యత్తులు 
ఆత్మ జ్ఞానమునకు ఆత్మాకారవ్యత్తి కారణము. విచారణ చేసినపుడు మనస్సు 
ఆత్మాకార వ్యత్తిజ్ఞానంగా మారుతుంది. సూర్యుని నుండి వేడిని గ్రహించి దానిని 
కేంద్రీకరించి దూదిని కాల్చగల శక్తి భూతద్దమునకు ఉన్నట్లు, ఆత్మాకార వ్యత్తికి 
మాత్రమే ఆత్మ శక్తిని గ్రహించి దానిని కేంద్రీకరించి అజ్ఞానాన్ని నాశనం చేయగల 
సమర్థత ఉంటుంది. శుద్ధచైతన్యము కట్టెలో అవ్యక్తంగా ఉండే అగ్ని వంటిది. 
వ్యత్తిజ్ఞానము మండే కట్టెవంటిది. ఈ వృత్తి బ్రహ్మముతో సంబంధం పెట్టుకొనుట 
వలన బ్రహ్మాచ్చేద ఆవరణము (బ్రహ్మవస్తువు మీద ముసుగు తొలగి బ్రహ్మ వస్తువు 
తెలియబడును. 

అందుచేత “దేహము నేను” అనే మూల తలంపు యొక్క నిజ తత్త్వం 
బోధపడితే సాధకుడు పూర్ణత్వాన్ని పొందుతాడు. ఉత్తమపురుష తత్త్వమును 
(నిజమైన నేను ఎబుంగుటచేత నీవు, వాడుకూడా లేక ఏకమై వెలుగునదియే 
తన స్వభావస్థితి యగును. 

మూలతలంపు ఎలా పుడుతుందో ఎక్కడ పడిపోతుందో, దానికి ఆధారమేమిటో 
గ్రహించే ఉపాయాన్ని తరువాతి శ్లోకంలో భగవాన్‌ వివరిస్తున్నారు. 
19. అహ మయం కుతో భవతి చిన్వతః। 

అయి పత త్యహం నిజవిచారణం॥ 
3d 

ఈ నేను అనునది ఎక్కడ పుట్టుచున్నది? యని వెదకి దాని యొక్క పుట్టు 
చోటును కనుగొనినట్లయిన ఆ “నేను” (అహంభావము పడిపోయి నశించును. 
ఇదే నిజ విచారణ. ఫలితంగా అంతకుముందు తలంపులను కలిగియుండే ఒక 
ప్రత్యేక వ్యక్తిగా తోచే “నేను” (126 "| అద్యశ్యమై ఇక కనిపించకుండా పోతుంది. 
లుఠ్విల్వ = 

నేను వినుచున్నాను, చూచుచున్నాను అని కర్తగా భావించే నేను ఎక్కడ 


26 


పుడుతోందో చూచినప్పుడు “నేను” అనే తలంపు పడిపోయి ఆత్మ తానుగా 


6666666666 66666666666 6666969 9 9 9 9 ఈ్రురుదే.రసారము 

ధ్యానము, చింతన, మానసిక జపము అన్నీ ఒకటే. వివిధ ఆలోచనలను 
తొలగించి ఒకే ఆలోచనతో ఉండటమే జపము, ధ్యానము యొక్క ప్రయోజనం. 
ఆ తరువాత ఆ ఒక్క తలంపు కూడా దాని మూలమైన శుద్ధచైతన్యంలో చేరి 
మాయమవుతుంది. జపము, ధ్యానము వల్ల అన్యవిషయచింతన నిరోధించి 
నపుడు ఇక మిగిలి ఉండేది యదార్థ స్వరూపమే. 

భగవంతుని బిగ్గరగా స్తోత్రించుట కన్నా శబ్దము లేకుండా స్తోత్రించుట 
మంచిది. ఇలా చేసే పారాయణ కన్నా మంత్రాన్ని మనస్సుతో జపధ్యానము చేయుట 
ఉత్తమము. మంత్రాన్ని బయటకు వినపడేలా బిగ్గరగా ఉఛ్చరించటం ఉచ్చాజపం 
అంటారు. మంద జపము (ఉపాంశు జపమంటే పెదవులు కదులుతూ ఉంటాయి, 
మంత్రము స్పష్టముగా బయటకు వినపడదు. 

మంత్రాన్ని మనస్సులో ఉచ్చరించటాన్ని మానసిక జపము లేక చిత్తజం జపము 
అంటారు. ఇది ఉత్తమము అని మహర్షులవారు చెబుతున్నారు. తరువాత శ్లోకంలో 
విచారణ గురించి వివరం చెబుతున్నారు. 
7. ఆజ్యధారయా స్రోతసా సమమ్‌। 

సరళచింతనం విరళతః పరమ్‌। 
CI] 

ఆటంకములతో కూడిన ధ్యానము కంటే అవిచ్చిన్న తైలధారవలె 
నిరాటంకమగు నటి ప్రవాహమువలె ధారాళముగా చేయుధ్యానమే సత్వర 
ఫలదాయకమౌతుంది. 
లుల : 

ఏకాగ్రత లేకుండా అవరోధములతో (ఆలోచనలతో కూడిన చింతనకన్నా 
నిశ్చల మనస్సుతో ఏకచింతన సరళంగా చేసినపుడు మనస్సు నదీ ప్రవాహంలా 
పరవళ్ళు తొక్కుతూ ఆత్మానుసంధాన మౌతుంది. మంత్రాలతో సంస్కరించి, 
దర్భతో పవిత్రత చేయబడి గోవు నెయ్యిని యజ్ఞంలో వాడినపుడు అది బొట్టుబొట్టు 
గా కాకుండా ఏకధారగా వెళుతుంది. అట్లే శబ్దస్పర్క రసరూపగంధాదులకు 
అలవాటుపడి లోకవాసనతో స్వేఛ్చగా విహారం చేసే మనస్సును పూజతోను, 
జపముతోను, విచారణతోను పవిత్రం చేసినపుడు మనస్సు నిశ్చలమై ఏకాగ్రత 
చెంది ఏకధారగా ఆత్మచింతనే చేస్తుంది. 

15 


6666666666 66666666666666 66999 ౨ ౨ రురుదే.రసారము 
తను నిజంగా పొందాలనుకొనే శాంతి తన స్వరూపమే కనుక తాను, 


పరమాత్మ వేరనుకునే వారికి సరళచింతన సాధ్యపడదు. అభేద దర్శనమే 
పరిపూర్ణతను సూచిస్తుంది. దీని గురించి తరువాత శ్లోకంలో భగవాన్‌ 


వివరిస్తున్నారు. 
8. భేదభావనాత్‌ సో౭_హ మి త్యసౌ। 
భావనా 9 భిదా పావనీ మతా॥ 


అభిదా = భేదము లేని భావన 

మతా = నా యొక్క అనుభవము 
ఆ3d॥। 

“అతడే (భగవంతుడు నేను” అను అభేద భావము, “అతడు నేనుకాదు” 
అను భేదభావము కంటే శ్రేష్టము. 
లుఠ్విల్వ : 

భేదభావన మనసులో గోచరించే ఎండమావి. భేదభావనతో సత్యాన్ని 
గ్రహించలేము. భేదభావన (త్రిపుటి) దేశకాలాలలో (11%6 and space) 
ప్రతిభాసించేది మాత్రమే. భేదభావన వాస్తవాన్ని కప్పుతుంది. “నేను బ్రహ్మమును” 
అని తెలుసుకున్నవాడు సర్వమూ తానే అవుతాడు. ఎవడు తాను భగవంతునికి 
అన్యుడను అన్న భావముతో ఉపాసిన్తాడో అతడు ఎటుకగల వాడు కాదు. 
జీవబ్రహైక్కమే అంతిమగమ్య్మం. 

పరమాత్మ కంటే నేను వేణు అనే భేదభావము కన్నా సోలి హం అనే అభేద 
భావనయే పవిత్రమైనది. జీవాత్మ పరమాత్మ తత్వానుసంధానమే సకల సాధనల లక్ష్యం. 
పరమాత్మయే అయిఉిన్లావు అని స్టాపించటమే సాధన లక్ష్యము. అజ్ఞానదశలో సాధకుడు 
తనకు, భగవంతునికి మధ్య భేదం ఉంది అని అనుకుంటాడు. పరమాత్మను మనుష్ప 
దేహాన్ని పొందిన వాడిగను, తనే తన కర్షలను నిర్వర్తించేవాడుగా గ్రహాంచేవారు 
మూఢులు. అంతటా వ్యాపించి యున్న పరమాత్మ మనలోనూ ఉంటాడు కనుక 
భేదబుద్ధికి తావెక్కడిది? ద్వైతము బుద్ధి దోషము, జీవేశ్వరుల మధ్య భేదం పాటిస్తూ 
అజ్ఞానంలో చేసే చింతనకన్నా జీవేశ్వర అభేద చింతనే శ్రేష్టము. 

స్వరూప చింతనతో మనస్సు స్వాత్మా స్థితిని పొంది “నేనే” ఆ పరమాత్మ 
చైతన్య తత్వమని గ్రహించిన వానికే అజ్ఞానము తొలగి భేదము నశిస్తుందని 


వివరిస్తున్నారు. 
16 


A= 


6666666666 666666666666666696 9 9 9 9 ర్రురుదే.తసారము 

తనను తాను తెలుసుకోలేని “నేను” (1216 "1" హృదయ కేంద్రము చేరగానే 
అదియే తానుగా గుర్తించి అందులో కలసిపోతుంది. అహంభావము ఆ పరిపూర్ణ 
వస్తువు యొక్క అంశయే. ఏ ఆలోచనా లేని మానసిక స్థితికి ఆత్మస్థురణ 
కలుగుతుంది. 

ద్యశ్యములు, తలపుల పట్ల ఉదాసీనంగా ఉండ గలిగితే మనస్సు లేనిది అని 
అనుభవమౌతుంది. ఆలోచనా వేగం ఎంత ఎక్కువగా ఉన్నా మనం సాక్షి 
మాత్రంగా (తటస్థంగా ఉండగలిగితే ఆలోచనా ప్రవాహం క్రమంగా పలచబడి, 
చివరికి ఒక్క ఆలోచన కూడా లేని స్థితి కలుగుతుంది. ఆలోచన లేనప్పుడు 
మనస్సు లేనట్లే. ఆ స్థితిలో ఏ ప్రయత్నం లేకుండా ఆత్మ తానుగా వ్యక్తమయినప్పడు 
విచారణా మార్గం సుగమమౌతుంది. 

తరువాతి శ్లోకంలో మహర్షులవారు మనస్సు యొక్క స్వభావం గురించి 
వివరిస్తున్నారు. “నేను దేహమును” అనే మూల తలంపును కనుగొనే మార్గాన్ని 
వివరిస్తున్నారు. 
18. వృత్తయ స్వహం వృత్తి మాశ్రితాః 

వృత్తయో మనో విద్ధహం మనః 
esd! 

వ్యత్తులన్నియు అహంవత్తి నాశ్రయించి యున్నవి. ఆ వ్యత్తులే మనస్సు కనుక 
అహంవృత్తియే మనస్సు అని తెలుసుకొనుము. 
లుర్విల్వు : 

అహంకారము ఏ పాత్రలో పోస్తే దాని రూపము పొందును. దేహములో 
ఉంటే దేహరూపము, హృదయములో ఉంటే హృదయ రూపము పొందును. 
అది తాను ఉన్నదాని రూపమే తన రూపముగా భావిస్తుంది. అహంకారము 
చంచలమైనది, తాను మారుతుంది, మనస్సును మారుస్తుంది, దేహమును 
మారుస్తుంది. రూపమును విడిచి రూపమును గ్రహిస్తుంది. స్వతఃసిద్ధముగా 
దానికి రూపము లేదు. అన్ని మానసిక వృత్తులు “నేను దేహమును” అనే 
అహంవ్యృత్తిని ఆశ్రయించి ఉంటాయి. అహంవృత్సి ఇతర వృత్తులు లేకుండా 
ఉండగలదు. ఇతర వృత్తులు అహంవృత్తి ఆధారం లేకుండా ఉండలేవు. అందుచేత 
అన్ని మానసిక వృత్తులకు “నేను దేహమును” అనే వృత్తి ఆధారంగా ఉంటుంది. 


295 


6666666666 6 6666666666 666696 9 9 9 9 9 -ఈ్రురుదే.రసారము 
పట్టించుకొనరు. మాయ అనగా లేనిది. దాని నుంచి వచ్చిన దృశ్యము అసత్యము 
కనుక దానిని పట్టించుకొనకూడదు. దృశ్యము మీద ఆకర్షణ లేకపోవటమంటే 
వాటి నామ రూపాల మీద ఆకర్షణ లేకపోవటమే. దృశ్యాలకు నామ రూప 
స్థాయిలో భేదముంది కాని తత్వంలో భేదం లేదు. మనస్సును శోధిస్తే మనస్సు 
ఎలా ఆత్మాకారం చెందుతుందో తరువాతి శ్లోకంలో వివరిస్తున్నారు. 
17. మానసం తు కిం మార్గణే కృతే! 

నైవ మానసం మార్గ ఆర్జవాత్‌॥ 
e౩3౩! 

మనస్సు యొక్క స్వరూపము ఏదియని ఎడ తెగక పర్యాలోచన చేసినట్లైతే 
మనస్సు అనెడిది (౧౪50౧41) అసలు లేనేలేదని తెలియవస్తుంది. ఎల్లరకూ ఇది 
సూటియైన మార్గము. 

మనస్సు ఆత్మ స్వరూపము నుండి వచ్చిన రశ్మి (0009010049 particle). కనుక 
ఇది తెలిసికొని ప్రత్యేక మనో వ్యక్తి విజ్యంభణము (880 ౧00899) ఆపుటయే సూటి 
మార్గము. మనో మూల స్థానమగు ఆత్మ యందు మనో వ్యక్తిత్వము (Pe[r50౧2- 
౧) లీనమైపోవుటయే సరియగు మార్గము. 
లర్విల్వై - 

మనస్సు (౧౪౪౦౧23) ఏది అని విచారణ చేసినపుడు, మనస్సు అస్తిత్వం 
లేనిది అని అనుభవమై, ఆత్మ తానుగా వ్యక్తమౌతుంది. ఆత్మ గురించిన జ్ఞానానికి 
అడ్డంకిగా ఉన్నదానిని అజ్ఞానము అంటారు. విచారణతో అజ్ఞానాన్ని తొలగించు 
కొన్నప్పుడు ఆత్మ తానై ప్రకాశిస్తుంది. 

మనస్సు యొక్క స్వభావమెట్టిదని ముందు గ్రహించాలి. నేను కర్త, నేను 
ఆత్మను కాను అనే బుద్ది వృత్తి విచారణలో నశిస్తుంది. బహిర్ముఖమై ఉన్నట్టి 
మనస్సు ఆలోచనలుగా, విషయాలుగా మారుతుంది. అంతర్ముఖమైనప్పడు అదే 
మనస్సు ఆత్మాకారం చెందుతుంది. మనసుని, దాని తత్వాన్ని అర్ధం చేసుకోకుండా 
ఆత్మ ఎటుకపడదు. అన్వేషించే వానిలో అన్వేషింపబడేది ఉన్నది. సాధనా 
సమయంలో అన్వేషించేవాడు, అన్వేషింపబడేది వేరుగా ఉన్నట్టు అనిపించినా 
అది యదార్థము కాదు. తాను అన్వేషించే వస్తువు తనలోనే ఉన్నది కనుక తానే 
తను అన్వేషించే సత్యవస్తువు అని అనుభూతమౌతుంది. 

24 


6666666666 6666666666666 9 9 రురుదేరసారము 
9. భావశూన్యస ద్దావసుస్థితి। 


భావనాబలా ద్ధక్తిరుత్తమా॥ 
ఆ3d॥। 

భేద భావమును మీతిన “పరుడు (భగవంతుడు నేను” అనెడి భావము 
యొక్క బలిమిచేత కలుగు భావనాతీత సద్దావ సుస్థితిని పరవస్తు చింత అనెడి 
పరాభక్తి యని భగవాన్‌ వచించిరి. 
లుర్విల్వు : 

సిద్ధమైన ఆత్మ నిష్టయే భావనాతీత సద్దావస్థితియని యెబుంగునది. ఆత్మ 
స్వరూపానుధ్యానమే భక్తి. జ్ఞానము ఇదే, పరాభక్తి ఇదే. 

నిశ్చలమైన మనస్సు భావాలు లేక ఆలోచనా రహిత స్థితిలో ఉంటుంది. ఆ 
ఆలోచనా రహిత స్థితే మనస్సు స్వరూపం అనే అనుభవం ఉత్తమమైన భక్తి. అట్టి 
మనస్సుకు ఏకధారగా జాగ్రదవస్థలో పరమాత్మ శాంతి అందుతుంది. మనస్స 
పరమాత్మకు శరణాగతి పొందినపుడే నిశ్చలమై ఆలోచనారహిత స్థితి పొందుతుంది. 

తీవ్రమైన భక్తి, జ్ఞాన, వైరాగ్మాదులచే భక్తుడు పరమాత్మను పొందుతున్నాడు. 
మనస్సు భావశూన్యంగా ఉన్న స్థితిని భావముఖం (అంతర్ముఖం) అంటారు. అట్టి 
మనస్సు పరమాత్మను గ్రహిస్తుంది. మోక్ష హేతువైన జ్ఞానమును అనుగ్రహించే 
ఆత్మ ఏచారణయేం ఉత్తమోత్సమమవెన భక్తియని, దానికి కావలనిన 
అంతరంగసాధనను ఈ శ్లోకం నుండి బోధిస్తున్నారు. 
10. హృత్‌స్థలే మనః స్వస్థతా క్రియా! 

భక్తి యోగ బో ధాశ్చ నిశ్చితం! 
తకతి[| 

మనస్సు తన ఉత్పత్తి స్థానమైన హృదయమును చేరుటయే కర్త, భక్తి, 
యోగము, జ్ఞానము. ఇది నిశ్చయము. 
లౌత్వెత్న్య్యై : 

హృదయస్థలమందు మనస్సు స్వస్థమై యుండుటయే కర్మము. అదియే 
భక్తి యోగము, జ్ఞానము. మనస్సు విజృంభించిన చోటు హృదయమే అగును. 
ఆత్మ తేజమునుండి ఒక రశ్మి (0005010409 particle) బయల్వెడలి శీర్ష స్థానము 
చేరి మనస్సు అగుచున్నది. అది స్వస్థత చెందుటయనగా తన ఉత్పత్తి స్థానమును 


తిరిగిపోయి చేరుటయే. ఆ స్థానమే ఆత్మ. అదియే హృదయము. సుషుప్తిలో 
|| 


6666666666 66666666666666 66999 ౨ 9 ల్రురుదే.రసారము 
వలెనే సమాధి దశలో సైతం జీవుడు వక్షశేంద్రంలో విలీనమైపోతాడు. ఆ కేంద్రాన్ని 


భగవాన్‌ హృదయం అన్నారు. భగవాన్‌కు మృత్మానుభవం కలిగిన తరువాత 
సమాధి ఆరంభం కాగానే అహంత వక్షోభాగంలో కుడివైవున తటాలున 
విలీనమైపోయినట్టు సమాధి అంతమయిన వెంటనే మరల అలాగే దుమికిపైకి 
వచ్చినట్లు అనుభవంలోకి వచ్చేది. 

హృదయము బ్రహ్మమును తెలియజేస్తుంది. ఒకానొక స్థలమునకూ, 
దేహమునకూ ముడివడి లేకపోయినా, ఉపాసనా సౌకర్యార్థము మనస్సుకూ, 
ఆత్మకు దేహంలో ఒక చోటు కల్పించి సాగే సాధనా ప్రక్రియ ఏదైనా గాని బ్రహ్మ 
ప్రాప్తికరమే అవుతుంది. 

మనలో ఉన్న చైతన్య కేంద్రాన్ని హృదయము అంటారు. మనస్సు మూలము 
అదే. సామాన్యంగా మనస్సు తన మూలమును వదిలి శబ్ద స్పర్శ రూప రస 
గంధాదుల మీద ఆకర్షణ కలిగి లోకవాసనతో బహిర్ముఖం అవుతుంది. అటువంటి 
మనస్సును దాని మూలమైన హృదయ కేంద్రములో ఉంచగలిగితే అదే పరాభక్తి, 
యోగము, బోధ. ఇది నిశ్చయము. హృదయ కేంద్ర స్వరూపము సచ్చిదానందము 
గనుక మనస్సు దానిలో స్వస్థత పొందినపుడు హృదయాకారం చెందుతుంది. 

ఆ మనస్సును మనం వశం చేసుకొని హృదయ కేంద్రంలో స్థితి పొందటం 
ఎలాగో రాబోయే శ్లోకాల్లో మహర్షుల వారు వివరిస్తున్నారు. 
11. వాయురోధనా ల్లీయతే మనః 

జాలపక్షివ ద్రోధసాధనం॥ 
esd! 

వలలో పడిన పక్షి కదలక యుండు రీతిని, వాయు రోధనము చేత అనగా 
ప్రాణాయామము చేత లేక ప్రాణగత్యాగతి ప్రత్యవేక్షణము (ఉచ్చ్వాస నిశ్వాసముల 
గతిని సాక్షిగా పరిశిలించుటు చేత కట్టబడిన మనస్సు చలించక యుండును. 
ఇది కూడా ఒక మనోనిగ్రహ సాధన మగును. టీని వలన మనోవ్యాపారములు 
తాత్కాలికముగా అణచబడును. 
లర్విల్వై = 

మనస్సు లోక వ్యృవహారమునకూ ఉపయోగ పడుతుంది. మోక్ష సాధనకూ 
ఉపయోగపడుతుంది. యుగయుగాలుగా లోక వ్యవహారంలో విచ్చలవిడిగా, 


బహిర్ముఖంగా తనకిష్షవెయుచ్చినట్లు వివారించే మననును సాధనకు 
18 rrr rT TT tt TT TT ee TT TT త 


OAs 


6666666666 6666666666666 9 9 రుముదే-శనారము 
సామాన్యంగా మనస్స అజ్ఞాన (Self-ignorance) వశంలో ఉంటుంది. శరీర 


తాదాత్మ్యమే “మిధ్మానేను”. అది దాని మూలాన్ని అది తెలుసుకొని అక్కడ స్థితి 
పొందితే ఆపైన శుద్ధచైతన్యమే అంతా చూసుకొంటుంది. అజ్ఞానావరణ తొలగిన 
వ్యక్తి యొక్క మనస్సు ఆత్మాకారం చెందుతుంది. అహంభావము పుట్టకముందు 
ఉన్న స్థితి మనము ఆత్మగా ఉన్న స్థితి. దాని నుండి అహంభావము పుట్టినది. 
అందుచేత ఆత్మను చేరుకోకుండా అహంభావము నశించదు. ఆత్మను పొంది 
తాను ఆత్మయగు స్థితియందు నిలకడ చెందుతాము. వుట్టి నశించు 
అహంభావము చావుపుట్టుకలు లేని ఆత్మలో కలిసిపోతుంది. 

మనస్టనగా ఆత్మ చైతన్యమే. అది అంతఃకరణముతో చేరిక వలన సంకల్ణ 
ధర్మము ఏర్పడినది. శుద్ద మనస్సు గుణములతో చేరి అజ్ఞాన కాలుష్యము చెంది 
అవిద్యావరణ వల్ల ఆత్మవిస్యృతి బడసెను. 

మనోనాశము ఎట్టు కలుగునో తరువాతి శ్లోకంలో మహర్నులవారు 
వివరిస్తున్నారు. 
16. దృశ్యవారితం చిత్తమాత్మనః 

చిత్వదర్శనం తత్వ్వదర్శనం॥ 


CI] 

చిత్తము (మనస్సు కనపడు వస్తువు వెంట వెళ్ళక, తన యొక్క చిత్వమును 
(చైతన్యమును ఎటబుగుటయే తత్త్వమును (తన నిజ స్వరూపమును ఎటుగుట 
అని తెలిసికొనవలయును. మనస్సుకు విషయాకర్షణ నిరోధించి చైతన్యముతో 
అనుసంధానము చేయుటయే తత్వ దర్శనమనబడును. 
లుల : 

బాహ్మద్యశ్యములు, అంతర్హశ్యముల నుండి మనస్సుకి ఆకర్షణ తొలగిననాడు, 
మనస్సుకు ఆత్మ (చిత్‌) చైతన్యానుభవం కలుగుతుంది. తత్త దర్శనం అంటే 
అదే. మనస్సు తన మూలానికి చేరుకొంటే అది ఆత్మయే. అజ్ఞానవశం నుండి 
విడుదలౌతుంది. వంధ్యాపుత్రుడు, స్థాణుపురుషుడు కలిసి గగన తరు పుష్టముల 
శిరస్లుల ధరించి గంధర్వ నగరమునకు పోయి అక్కడ గల శుక్తికా రజతమును 
గూర్చి పరస్పరము కలహించి పోట్లాడుకొనుచూ శశవిషాణము నరశ్యంగములతో 
ఒకరినొకరు చీల్చుకొని తుదకు మ్యతిచెంది వారిరువురు పిశాచములైరి. 


జగత్కార్యమంతయూ ఈ లీతిగనే ఉండును. బుద్దిమంతులు జగత్తు గురించి 
0 


66666666 6666666666666666 669 9 9 9 ౨ ఈర్రురుదే.రతసారము 

వాసనల వల్లే బంధము కలుగుచున్నది. వాసనలనగా అనేక జన్మ పరంపరల 
నుండి వచ్చెడు అలవాట్లు. నేను కర్తను, నేను భోక్తను అనునది దృఢతర వాసన. 
ఆత్మజ్ఞానము కలిగినను కర్పత్వ భోకృత్వ వాసన తిరిగి విజృంభించి జన్మ పరంపరలను 
కలుగజేయును (వివేక చూడామణి. వాసనలు నశించిన తరువాత చేసే కర్మ 
కాల్చబడిన విత్తనము వలె జన్మపరంపరలకు దారితీయదు. కర్మ బీజములైన వాసనలు 
అంతఃకరణమును హత్తుకొనియున్నవి. చిత్తమనగా తిరిగి జన్మ కలుగజేయు ఘన 
సంకల్ప వాసనలే. విచారణలో వాసనా రాహిత్యము కలిగి పరమశాంతిప్రదమైన 
అమనస్క స్థితి కలుగును. విచారణలో చిత్తము చిద్రూపములో లీనమగును. వాసనా 
రాహిత్యమున్నప్పడే శాశ్వత స్వరూప స్థితిలో ఉండగలము. 

మనస్సుకు ఆధారమైనది, అన్నింటికి అతీతమైనది, నిత్య సత్యమైన ఆత్మతో 
అనుసంధానమే శ్రేష్టమని, అట్టి ఆత్మ జ్ఞాననిష్టను పొందిన వ్యక్తి 
నశిస్తుందని తరువాతి శ్లోకంలో మహర్షులవారు వివరిస్తున్నారు. 
15. నష్టమానసో తృ ష్ట యోగినః 

కృత్యమస్తి కిం స్వస్థితిం యతః? 


అజ్లానం 


తతత! 

మనస్సు తన మూలంలో కలసిపోయిన ఉత్కష్ట యోగికి వేలు కర్తవ్యమేది 
యైనను కలదా? లేదని భావము. 
లర్విల్వై = 

మనస్సు నశించి బ్రహ్మ నిష్టా గరిష్టుడైన ఉత్క్సష్టయోగి స్వస్థితిని పొందిన 
వాడు. వానికి ఏ కర్తవ్యము, కర్మమూ లేదు. యోగికి కర్మాచరణకై ప్రేరణనిచ్చే 
ఏ కోరికలు, ఏ అవసరాలు ఉండవు. ఏదైనా కర్మ చేస్తే అది తాను చేశానన్న 
కర్పత్వ భావన ఉండదు. ఫలాపేక్ష ఉండదు. అతడు దేహభిన్నుడై, కర్మఫల 
సంయోగ శూన్ముడై, వాసనారహితుడై, అంతస్తుఖియి, ఆత్మారాముడై, తాను కర్తను 
అనే భావం లేకుండా ఉంటాడు. 

మనోనాశము సిద్ధించిన యోగి ఉత్కృష్టమైన వాడు. అతనికి తన మనస్సు 
ప్యాదయకుహరంలో ఆత్మాకారం చెందటం వలన ఆత్మలో రమించటం తప్ప మరో 
పనంటూ, గమ్మం అంటూ పొందవలసిందంటూ ఏమీ ఉండదు. వారు మౌనంగా 
ఉన్నా వ్యవహారంలో ఉన్నా లోక కళ్ళాణం జరుగుతుంది. 

22 


6999969696696 9 రుముదే-శనారము 
ఉపయోగపడేలా మలచు కోవాలంటే మనస్సు మన వశంలోనికి రావాలి. 


పక్షిని బంధించుటకు వల ఏ రకంగా సాధనమగు చున్నదో, అట్లే 
ప్రాణాయామం ద్వారా ప్రాణవాయువును బంధించుట వలన దాని మీద ఆధారపడ్డ 
మనస్సు మనకు చిక్కి మనోచలనము తాత్కాలికంగా ఆగిపోవును. అపుడు 
ఆలోచనా రహితస్థితి మనస్సుకు స్వతస్టిద్దము అని అనుభవపూర్వకముగా తెలుస్తుంది. 
అట్టి నిశ్చల మనస్సు అంతర్హుఖమై ఉండుట వలన, మనలోన ఉన్న మనోమూలమైన 
హృదయ కేంద్రములో స్థితి పొందుటకు ప్రయత్నము చేయుటకు వీలుపడు చున్నది. 

ప్రాణాయామం ద్వారా మనస్సును నిరోధించ వచ్చు. మనోనియంత్రణ ద్వారా 
ప్రాణమును నియంత్రించవచ్చ్చును. మనస్సుకి, ప్రాణానికి గల సంబంధాన్ని 
తరువాత శ్లోకంలో మహర్షులవారు వివరిస్తున్నారు. 
12. చిత్తవాయవ శ్చిత్రి యాయుతాః 

శాఖయోర్హ్వయీ శక్తిమూలకా॥ 
ఆక3d॥। 

మూలశక్తికి రెండు శాఖలు కలవు. చైతన్య శాఖ మనస్సు క్రియా శాఖ 
ప్రాణము. ప్రాణము శరీరమునందు రాకపోకలు చేయుచు శరీరమును కాపాడు 
చుండును. మనస్సు బావ్యాంతర వృత్తులు కలిగి దశేంద్రియముల ద్వారా ఆత్మకు 
వెలిగా సంచారము చేయుచు నొప్ప చుండును. 
లౌత్వెత్న్య్యై : 

మనస్సునకు, ప్రాణమునకు అహంస్థురణ మూలము. ఆ మూల శక్తినుండి 
మనస్సు చైతన్య శాఖగాను, ప్రాణము క్రియా శాఖగాను ఆవిర్ధవించినవి. అందుచేత 
మనసు నిశ్చలమైనప్పడు ప్రాణము నిశ్చలమగును, ప్రాణము నిశ్చలమైనప్పడు మనసు 
నిశ్చలమగును. ఎక్కడో ఎగురుతున్న మనస్సుకి ప్రాణం ఆధారం. అందుచేతనే ఒక 
నిమిషం ఊపిరాడకపోతే మనస్సు గిజగిజలాడుతుంది. ప్రాణం మన వశంలో 
ఉంది. ప్రాణ నిరోధం వల్ల మనస్సు మన దగ్గరకు వచ్చి పడిపోతుంది. 

విచారణ వల్ల మనస్సు సంస్కరింపబడి నిశ్చల మనస్సు మనకు సిద్ధించినపుడు 
ప్రాణం దానంతటదే నియంత్రింపబడుతుంది. అట్టి స్థితిలో మనసు వశంలో 
మనముండము. మన వశంలో మనసుంటుంది. ఏదో రూపాన్ని పట్టుకొని ఎల్లప్పుడు 
మనస్సు ఉంటుంది. విచారణ వల్ల దృశ్యము మీద ఆకర్షణ తొలగినందువల్ల 
రూపరహితస్థితి ఏర్ట్దడి మనస్టనేది లేదు అని అనుభూతి కలుగుతుంది. ను 


66666666 6666666666666666 66999 ౨ ౨ ర్రురుదే.రసారము 
ఒక్క ఆలోచనకే పరిమిత మైనప్పుడు అది నశిస్తుంది. ఎందుచేతననగా మనస్టనగా 


ఆలోచనల ప్రవాహము. ఒక్క విషయము మీద మాత్రమే మనస్సు లగ్షం చేసినప్పుడు 
ఆలోచనా ప్రవాహం ఉండదు. కనుక మనస్తుండదు. విచారణలో “నేను ఎవడను?” 
అనే ఆంతరిక శోధనలో మాత్రమే మనస్సున్నప్పడు ఆలోచనా ప్రవాహం ఆగిపోయి 
మనస్సుండదు. మనస్సు నిష్సియముగానున్చప్పడు ప్రాణము అవసరము లేదు. 

ప్రాణాయామంలో తాత్కాలికంగా మనస్సు నిష్కియమౌతుంది. అనగా 
మనోలయం అవుతుంది. ఇది మనస్సుని ఏకాగ్రపరచుకొనే ఉపాయం మాత్రమే. 
ప్రాణాయామం తరువాత యధావిధిగా మననస్కు క్రియ నలువుతుంది. 
ప్రాణాయామంలో వాసనాక్షయం జరగదు. అందుచేత మనస్సు నశించదు. 
ప్రాణాయామము మనస్సును తాత్కాలికంగా నిరోధించటానికి మాత్రమే 
ఉపయోగపడుతుంది. దాన్నే గమ్మంగా నమ్ముకుంటే ఎలా ఉంటుందంటే యోగి 
వేమన చెప్పినట్లు ఎలుకతోలు పట్టి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాని తెలుపు 
రాదు అన్న చందంగా ఉంటుంది. అట్లే ప్రాణాయామం వల్ల వాసనాక్షయం 
కలుగదు. పునర్జన్మ బీజాలు అలాగే ఉంటాయి. వాసనాక్షయానికి విచారణ 
తప్పనిసరి. ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు మనస్సు ప్రధానం. అది నిశ్చలమైతేనే 
జ్ఞానం కలుగుతుంది. అదినిశ్చలం కావాలంటే వాననాక్షయం అవ్వాలి. 
వాననాక్షయం విచారణ వల్లే కలుగుతుంది. వాననాక్షయమైనప్పడు 
మనోనాశనము జరిగి తిరిగి ఎన్నడూ మనస్సు క్రియసలుపదు. అందుచేత 
మనోలయము పొందుటకన్నా విచారణతో పూర్తిగా మనస్సును ఉపశమింపజేసే 
మార్గాన్ని మహర్నులవారు తరువాతి శ్లోకంలో వివరిస్తున్నారు. 
13. లయవినాశనే ఉభయరోధనే। 

లయగతం పున ర్థవతి నో మృతం॥ 
తతత! 

లయము, వినాశము ఇవి ఉభయవిధ రోధనములు. లయము పొందిన 
మనస్సులో మనోవ్యత్తులు మాత్రమే అడగి, మూలవ్యత్తియగు అహంకారము 
శేషించి యుండునపుడు తిరిగి పుట్టును. అహంకారముండు వఅకు అభ్యాస 
కాలమున సమాధియు నితర కాలములలో మనోవ్యాపారము కలుగుచుండును, 
మూలవ్యత్తియగు అహంకారము నశించిన (నోమ్యతం = చచ్చిన) మనస్సు మరల 


పుట్టదు. అట్టివాడు నిత్య సమాధిస్థుడు. సర్వదా ఆత్మనిష్టయందుండుటచే మనస్సు 
20 పా. 


- 10A - 


6666666666 6666666666666 66696 9 9 ౨ ౨ రుముదే-శనారము 
చేయువ్మాపారము నందుకూడ అతడు అభేద దృష్టి కలిగియుండును, మనస్సుతో 


చూచువానికి సర్వత్ర భేదము భాసించును. తన్ను చూచుకొని చూచువానికి 
ప్రతి దృష్టిలోను, ప్రతి ద్యశ్యమందును గూడ ఆత్మయే భాసించును. ఆత్మ ప్రజ్ఞయే 
అఖండమై అన్నిటిని ఆక్రమించును. 

మనోనాశమనగా మనస్సు ఆత్మాకారం పొందటమే. పరిచ్చిన్నమై, విక్యత 
మైనట్టి మనస్సు బ్రహ్మముగా రూపాంతరం చెందుతుంది. 
ఇకిల్వ్యు : 

లయము, వినాశము అనే రెండిటి ద్వారా మనస్సును నియంత్రించవచ్చును. 
అయితే లయము చెందిన మనస్సు మరల ఆవిర్భవిస్తుంది. నాశనము చెందిన 
మనస్సు తిరిగి ఉద్ధవించదు. లయం అనగా తాత్కాలికంగా లీనం చెందుట. ఆ 
స్థితిలో మనస్సు ఉంటుంది గాని నిపష్కియముగా ఉంటుంది. అవ్యక్తమైన మనస్సు 
తిరిగి వ్యక్తమై సంచరిస్తూ ఉంటుంది. ప్రాణాయామం ద్వారా మనోలయం 
సిద్ధిస్తుంది కాని వాసనాక్షయము జరుగదు. అజ్ఞానము తొలగదు. 

విచారణ చేసినప్పుడు మనోనాశము కలిగి మనస్సు ఎన్నటికీ ఉదధ్ధవించదు. 
మనోనాశనము అంటే సంకల్ణ వికల్ప నాశనము. దీనివల్ల అజ్ఞానము (561 
ignorance) తొలగి ఆత్మజ్ఞానము (self-knowledge) కలుగుతుంది. 

ప్రాణాయామం యోగానికి సంబంధించినది. జ్ఞాన మార్గంలో దీనికి స్థానం లేదు. 

జ్ఞానయోగంలో మనోనాశం సిద్ధిస్తుంది. కనుక, వ్యక్తిత్వము (personality, 
680) నశించి మనస్సుకు చపలత్వము ఉండదు. 

విచారణ ద్వారా మాత్రమే మనోనాశం కలుగు తుందని తరువాతి శ్లోకంలో 
మహర్షుల వారు వివరిస్తున్నారు. 
14. ప్రాణబంధనా ల్లీనమానసమ్‌! 

ఏకచింతనా న్నాశ మే త్యదః॥ 
esd! 

ప్రాణ బంధనముచే లీనమగు మనస్సు, ఏక వస్తువును చింతించుట వలన 
నాశనమును పొందును. 
ఇక్విల్ల్వ : 

ప్రాణాయామం వలన మనస్సు లీనమగుచున్నది. విచారణలో “నేనెవడను” 


అని ఏకచింతన చేసినప్పుడు మనోనాశము సిద్ధిస్తున్నది. 
21 


